శ్రీ శంకరాచార్త కృత స్తోతములు —౮ 


శ్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


శ్రీ శంకరాచార్య కృత 


గణేశ పంచరత్నమ్‌ 


1. ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం 
కళాధరావతంసకం విలాసి లోకరక్షకమ్‌ 
అనాయకైకనాయకం వినాళి తేభ దైత్యకం 
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్‌. 


ఆనందముతో హస్తమందు మోదకమును ధరించిన వాడును, ఎల్లప్పుడు విముక్తి 
సాధకుడును, చంద్రుని ఆభరణముగా శిరస్సున ధరించిన వాడును, విలాసి లోకమునకు 
రక్షకుడును, సర్వ లోకమునకు మరి యొక ప్రభువు లేని ఏకైక నాయకుడను, గజాసురుని 
నాశనము చేసిన వాడును, నమస్కరించు వారల అశుభములను శీఘ్రముగా నశింప 


చేయు వాడును నగు వినాయకుని నమస్మరింతును. 


2. నతేత రాతి భీకరం నవోదితార్మభాస్వరం 
నమత్సురారి నిర్ణరం నతాధికాప దుద్ధరమ్‌ 
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం 
మహేశ్వరం త మాశ్రయే పరాత్పరం నిరన్తరమ్‌. 


తనకు నమస్మరించని వారలకు అత్యంత భయంకరుడును, నూతనముగా 
ఉదయించిన సూర్యునివలె ప్రకాశించుచున్న వాడును, నమస్మరించు సురాసురులు 
గలవాడును, నమస్మరించు వారల అధికమైన ఆపత్తులను పోగొట్టు వాడును, 
సురేశ్వరుడును, నిధీశ్వరుడును, గజేశ్వరుడును, (ప్రమధ గణేశ్వరుడును, మహా ప్రభువును 
పరాత్సరుడును నగు, ఆ వినాయకుని నిరంతరము ఆ(శ్రయింతును. 


8. సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం 

దరేతరోదరం వరం వరేభవక్ర మక్షరమ్‌ 

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్మరం 
మనస్మరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్‌. 
సమస్త లోకమునకు సుఖమును కలుగ చేయువాడును, నశింపచేసిన రాక్షస 

శ్రేష్టులు గలవాడును, పెద్ద పొట్ట గలవాడును, శ్రేష్టుడును, శ్రేష్టమైన గజవక్రము 
గలవాడును, నాశరహితుడును, కృపకు క్షమకు సంతోషమునకు నిలయమైనవాడును, 
నమస్కరించు వారలకు చక్కని మనస్సును కలుగ చేయు వాడును, ప్రకాశించు ఆ 
వినాయకుని నమస్మరింతును. 


శ్రీ శంకరావార్వ కృత స్తోతములు  —™a 


త అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం 
పురారి పూర్వనందనం సురారిగర్వచర్వణమ్‌ 

ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం 
కపోలదానవారణం భజే పురాణవారణమ్‌. 


దరిద్రుల ఆర్తిని పోగొట్టువాడును, వేదములకు నిలయమైనవాడును, పరమేశ్వరుని 
పెద్ద కుమారుడును, రాక్షస గర్వ భంజకుడును, ప్రపంచనాశమందు భయంకరమైనవాడును, 
అగ్ని మున్నగు దేవతలకు అలంకారమైనవాడును, గండ స్థల మందు స్రవించు మద 
జలమును నివారించుచున్న వాడును నగు అనాదిసిద్ధ గజమును (వినాయకుని) 
సేవించెదను. 


5. నితాన్తకాన్త దన్తకాన్తి మన్త కాన్త కాత్మజమ్‌ 
అచిన్యరూప మన్తహీన మన్తరాయకృన్తనమ్‌ 
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం 
త మేకదన్త మేవ తం విచినయామి సంతతమ్‌. 


అత్యన్త మనోహరమైన దన్తకాన్సి గలవాడును, మృత్యుంజయుని పుత్రుడును, 
వాజ్మనసాతీతమైన రూపముగల వాడును, నాశరహితుడును, సర్వ ప్రతిబంధక నాశకుడును, 
యోగుల హృదయ పుండరీకములందు నిరన్తరము వసించు వాడును నగు ఆ యేకదంతునే 
నిరన్తరము స్మరించుదును. 


6. మహాగణేశపంచరత్న మాదరేణ యో9_న్వహం 

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మర న్గణేశ్వరమ్‌ 

అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం 
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సో౭_చిరాత్‌. 


ఎవడు ఈ మహాగణేశ పంచరత్నమును ఆదరముతో ప్రతి నిత్యము గణేశ్వరుని 
హృదయమున స్మరించుచు ప్రాతః కాలమున పఠించునో అతడు ఆరోగ్యమును పాప 
రాహిత్యమును, యోగ్యమైన సాహిత్యమును, యోగ్య సన్తతిని, పూర్ణాయువును 
అ ప్టైెశ్వర్యములను శీఘ్రముగా పొందును. 


శ్రీ శంకర భగవత్తాద క్రతమగు, గణేశ పంచరత్నము నంవూర్ధమ్‌. 


ఆీల ఆీల ఆీఐ 
లే శంకరాచార్య కృత స్తోతములు 


గణేశ భుజంగప్రయాత స్తోత్రమ్‌ 


1. రణత్‌ క్షుద్ర ఘంటా నినాదాభిరామం 
చలతాండ వోద్దండ పత్పద్మ తాళమ్‌ 
అస త్తుందిలాంగోపరి వ్యాలహారం 
గణాధీశ మీశానసూనుం త మీడే. 


చిబుగంటలు గల్లుగల్లని మైయుచుండ పాద పద్మములు తాళము వేయగా 
నృత్యము చేయుచు సర్పహారము తన దొడ్డశరీరమున మిసమిసలాడుచు వింత గూర్చగా 
నొప్పు శివుని కుమారుని గణాధీశుని నుతించెదను. 


2. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్రం 
స్ఫుర చుండ దండోల్లస ద్బీజపూరమ్‌ 
గళ ద్దర్బ సౌగంధ్య లోలాళిమాలం 
గణాధీశ మీశానసూనుం త మీడే. 


నిరుపమాన వీణాతాళముల కుల్లాసపడు ముద్దు మొగముతో, తొండముతో 
బంతివలె మాదీఫలమునుదాల్సి, (స్రవించుచున్న మదజల సౌగంద్యమును మరగిన 
తుమ్మెదలు బారులుతీరి రుంకారములు చేయుచుండ నొప్పు శివపుత్రుని గణాదీశుని 
వినుతించెదను. 


8. ప్రకాశ జ్ఞపారక్త రత్న ప్రసూన 
ప్రవాళ ప్రభాతారుణ జ్యోతి రేకమ్‌ 
ప్రలంబోదరం వక్రతుండై క దంతం 
గణాధీశ మీశానసూనుం త మీడే. 


జారుచున్న యుదరముతో, వక్రతుండముతో, ఏకదంతముతో, రాశిబోసిన 
మందారపువ్వులో, రత్నములో, పగడములో లేక ఉదయించుచున్న సూర్యుడో అన్నట్లు 
ఎజ్జని జ్యోతిరూపుడై వెలుంగు ఈశాన పుత్రుని గణాధీశుని వినుతించెదను. 


4. విచిత్ర స్ఫుర ద్రత్నమాలా కిరీటం 
కిరీటోల్లస చ్చంద్రరేఖా విభూషం 
విభూషైక భూషం భవధ్వంస హేతుం 
గణాధీశ మీశానసూనుం త మీడే. 
వివిధ రత్న విచిత్ర కిరణమాలికలతో కిరీటము, కిరీటముపై చంద్రరేఖా 
విభూషణము కలిగి విభూషణములకు విభూషణమై మోక్షపదుడైన పరమేశ్వర కుమారుని 
గణాధీశుని స్తుతించెదను. 


శ్రీ శంకరాచార కృత స్తోతముబ--ాారాాఆోోోళోాడు 


5. ఉదంచ ద్భుజావల్లరీ దృశ్య మూలో 
చ్చల ద్ర్రూలతా విభ్రమ భ్రాజ దక్షమ్‌ 
మరుత్సుందరీ చామరైః సేవ్యమానం 
గణాధీశ మీశానసూనుం త మీడే. 


నృత్యము చేయునప్పుడు పైకెత్తిన కరములందలి పుష్పగుచ్చములతో బాటు 
చూడముచ్చటగా చలించుచున్న కనుబొమల విలాస దీప్తులకు దిట్టయి అమరీ చామర 
సేవ కానందించు శివకుమారుని సేవించెదను. 
6. స్ఫుర న్నిష్ణరాలోల పింగాక్షి తారం 
కృపా కోమలోదార లీలావతారమ్‌ 
కళాబిందుగం నీయతే యోగివర్ర్యైః 
గణాధీశ మీశానసూనుం త మీడే. 


కొంచెము నిష్టరములై కదలుచున్న గోరోచనపు వన్నెగల నయన తారకలు 
వెలుంగుచుండ, యోగివర్యులు హృదయమున కళాబిందు మధ్యమున నిల్చి కీర్తించుచుండ 
కరుణాకోమల లీలావతార మూర్తియగు శివకుమారుని గణనాథుని వినుతించెదను. 


7. య మేకాక్షరం నిర్మలం నిర్వికల్చ్పం 
గుణాతీత మానంద మాకారశూన్యమ్‌ 
పరం పారమోంకారమామ్నాయ గర్భం 
వదంతి ప్రగల్భం పురాణం త మీడే, 


గుణాతీతమగుటచే నానందమై, ఆకార శూన్యమగుటచే నిర్వికల్పమై, సంసార 
సాగరమున కావల సమస్త వేదములను గర్భమున దాల్చిన నిర్మల ప్రణవాక్షర మూర్తియి, 
పురాణపురుషుడని చెప్పబడు శివకుమారుని గణనాథుని ప్రశంసించెదను. 


8. చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం 
నమో విశ్వకర్రే చ హర్రే చ తుభ్యమ్‌ 
నమో౭_నన్త లీలాయ కైవల్యభాసే 
నమో విశ్వబీజ! ప్రసీద దేవసూనో!. 


విశ్వమునకు బీజము, కర్తయు, పితయు, హర్తయు నగుచు విశ్వమునందలి 
అనంత లీలలకు ఏకైక శాంతప్రభాకందమై సత్వజ్ఞానానంద ఘన మూర్తి వగు నో 
శివపుత్రా! నీకు నమశ్ళ్శతములు. 


టాలీ శంకరాచార్య కత స్తోత్రములు 


9. ఇమం సుస్తవం ప్రాత రుత్ధాయ భక్తా 
పఠే ద్యస్తు మర్త్యో లభే త్సర్వకామాన్‌ 
గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో 
గణేశే విభా దుర్లభం కిం ప్రసన్నే?. 


ఈ స్తవమును ప్రాతః కాలమున భక్తితో పఠించిన మనుష్యుడు సర్వకామములను 
వాజ్మాధుర్యమును కైవసము చేసికొనును. శ్రీ గణేశ్వరుడే ప్రసన్నుడైనచో సిద్ధింపని 
దేముండును ? గణేశ్వరుని ప్రసన్నముచే సర్వము సిద్ధించునని భావము. 


ఇతి శ్రీ మచ్చంకర భగవత్సాద కృతం గణేశ భుజంగ ప్రయాత సోత్రం నంవూర్ధమ్‌. 


ఆల ఆీల ఆీల 
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్‌ స్తవరాజమ్‌ 


1. ఉపాసకానాం యదుపాసనీయ 
ముపాత్తవాసం వటశాఖిమూలే 
తద్ధామ దాక్షిణ్యజుషాస్వమూర్యా 
జాగర్తు చిత్తే మమ బోధరూపమ్‌. 
ఉపాసనా మార్గమునందున్న వారికి సేవింపదగినదై వట వృక్షమూలమున 
నివసించు నే తేజస్సుగలదో, దాక్షిణ్యము (పేమ) తో నొప్పు రూపముగల యా 
తేజస్సు జ్ఞానరూపమై నా మనస్సునందు నిలిచియున్నది. 


2. అధ్రాక్ష మక్షీణ దయానిధాన 
మాచార్య మాద్యం వటమూలభాగే 
మౌనేన మందస్మిత భూషి తేన 
మహర్షి లోకస్య తమో నుదన్తమ్‌. 
వట వృక్ష మూలమునందు అపారమైన దయకు నిలయమై చిజునగవుచే 
నలంకరింపబడిన మౌనభావముచే మహర్షి సముదాయము యొక్క అజ్ఞానమును 
పారద్రోలుచున్న ఆది గురువును చూడగంటిని. 


8. విద్రావితాశేష తమోగణేన 
ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్‌ 
నరస్య మాయాం దయయా విథత్తే 
దేవో మహాం స్తత్వ మసీతి బోధమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతముల--ాలారాాోారా 


ఆ మహాదేవుడు దయచే సమస్త జ్ఞాన సముదాయమును పారద్రోలు నట్టి 
జ్ఞానముద్రచే మాటిమాటికి మహర్షులకు మాయను పోగొట్టి, “ఆపరతత్త్వము నీవేయె 
యుంటివి” అనునట్టి జ్ఞానమును కలుగజేయుచున్నాడు. 


4. అపార కారుణ్య సుధాతరంగై 
రపాజ్జపాతై రవలోకయ నమ్‌ 
కఠోర సంసార నిదాఘ తపాన్‌ 
ననీ నహం నౌమి గురుం గురూణామ్‌. 


తీవ్రమైన సంసార మనెడి గ్రీష్మముచే తపింపజేయబడిన మహర్షులను అంతము 
లేని కరుణామృత లహరులైన క్రీగంటి ప్రసారములతో చూచుచున్నట్టి గురువులకు 
కూడ గురువగు ఆ దక్షిణామూర్తి స్వామిని నేను స్తుతించుచున్నాను. 


ర్‌. మమాద్య దేవో వటమూలవాసీ 
కృపావిశేషాత్మృత సన్నిధానః 
ఓంకారరూపా ముపదిశ్య విద్యా 
మావిద్యక ధ్వాన్త మపాకరోతు. 


వట వృక్షమూలమున నివసించువాడును, దయా విశేషముచే సన్నిధానము 
నొసంగు వాడును నగు ఆది దేవుడగు దక్షిణామూర్తి నా కిపుడు ఓంకారరూపమగు 
బ్రహ్మ విద్య నుపదేశించి అజ్ఞానాంధకారమును పారద్రోలు గాక ! 


6. కలాభి రిన్లో రివ కల్పితాబ్గం 
ముక్తాకలాపై రివ బద్ధమూర్తిమ్‌ 

ఆలోకయే దేశిక మప్రమేయ 
మనాద్యవిద్యా తిమిరప్రభాతమ్‌. 


చంద్ర కళల చేతనుగాని లేక ముత్యముల సముదాయముల చేతనుగాని యేర్చరుప 

బడిన శరీరము గలవాడువలె నొప్పువాడును, అనాదిగ నేర్పడిన అజ్ఞానమనెడి 
యంధకారమును పారద్రోలువాడును, సాటిలేని గురు రూపుడును నగు దక్షిణా మూర్తిని 
చూచుచుంటిని. 
7. స్వదక్ష జానుస్థిత వామపాదం 

పాదోదరాలంకృత యోగపట్టమ్‌ 

అపస్మ లే రాహిత పాద మజే 
ప్రణౌమి దేవం ప్రణిధానవన్తమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


తన కుడి మోకాలునందు వామపాదమును చేర్చి పాదములందు, నడుమునందు 
అలంకరింపబడిన యోగపట్టము గలవాడును, స్మ ఎతిలేని వాని (అంధకాసురుని) 
శరీరము నందుంచబడిన పాదము గలవాడును సమాధియందున్న శ్రీ దక్షిణామూర్తి 
దేవుని స్తుతింతును. 

8. తత్త్వార్థ మన్తే వసతా మృషీణాం 
యువాపి యస్సన్ను పదేష్టు మీష్టే 

ప్రణామి తం ప్రాక్తనపుణ్యజాలై 
రాచార్య మాశ్చర్యగుణాధివాసమ్‌. 

ఏ దేవుడు తాను పిన్నవయసు నందున్నను తనను సమీపించిన బుషులకు 
ఆత్మతత్త్వము నుపదేశింప సమర్గుడో, అశ్చర్యకరములైన గుణములకు నిలయుడైన 
యట్టి గురురూపుడగు దక్షిణామూర్తి దేవుని జన్మాంతర పుణ్య సముదాయముచేత 
స్తుతింతును. 


9. ఏకేన ముద్రాం పరశుం కరేణ 
కరేణ చాన్యేన మృగం దధానః । 
స్వజాను విన్యస్తకరః పురస్తా 
దాచార్య చూడామణి రావిరస్తు. 
ఒక చేతితో పరశు (జ్ఞాన) ముద్రను, మరియొక చేతితో లేడిని ధరించి తన 
మోకాళ్ళయందుంచబడిన చేతులు గల గురుశిరోమణియగు శ్రీ దక్షిణామూర్తి నాయెదుట 
సాక్షాత్మరించు గాక! 


10. ఆలేపవన్తం మదనాబ్గభూత్యా 
శార్జూలకృత్యా పరిధానవన్తమ్‌ 
ఆలోకయే కబ్బనదేశికేన్ర 
మజ్ఞానవారా కర బాడబాగ్నిమ్‌. 


మన్మథుని చితాభస్మమును శరీరమునందుపూసికొని వ్యాఘ్రచర్మాంబర ధారియై 
అజ్ఞాన మనెడి సముద్రమునకు బడబానలము (నాశకుడు) అగు నొకానొక గురు 
రాజును (దక్షిణామూర్తిని) చూడగంటిని. 


11. చారుస్మితం సోమకళావతంసం 
వీణాధరం వ్యక్తజటాకలాపం 
ఉపాసతే కేచన యోగిన సాం 
ముపాత్త నాదానుభవ ప్రమోదమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —™౩a 


చంద్రకళను శిరోభూషణముగ ధరించి, యందముగ నున్నవాడును, 
(ప్రకాశించుచున్న జడలు గలిగినవాడును, వీణను ధరించి నాదానుభవముచే 
మహానందము ననుభవించుచున్న దక్షిణామూర్తిని అదృష్టవంతులు ఉపాసింతురు. 


12. ఉపాసతే యం మునయ శ్యుకాద్యా 
నిరాశిషో నిర్మమతాధివాసాః 
తం దక్షిణామూర్తి తనుం మహేశ 
ముపాస్మహే మోహమహార్తి శాన్వై. 
మమకారమును వాంఛలను వీడిన శుకాది మునులు సేవించునట్టి దక్షిణామూర్తి 
రూపుడగు మహేశ్వరుని అజ్ఞానమనెడి మహా ఆపద శమించుటకై సేవింతును. 


13. కాన్యా నిందిత కుంద కందల వపుర్చ్య (గోధమూలే వస 
క్మారుణ్యామృత వారిభి ర్మునిజనం సంభావయ న్వీక్తితైః 
మోహ ధ్వాన్త విభేదనం విరచయ న్చోధేన తత్తాదృశో 
దేవ స్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతాపాణినా. 


శరీరకాంతిచే మల్లె మొగ్గలను తిరస్మరించుచు, వట వృక్షమూలమున 
నివసించుచు, దయామృతముతో నిండిన చూపులచే మునిజనులను ఆదరించుచు, 
జ్ఞానముచే అజ్ఞానాంధకారమును నశింపజేయుచున్న ఆ దక్షిణామూర్తి దేవుడు 
జ్ఞానముద్రను ధరించిన చేతితో నాకు తత్త్వమసి (ఆ పరమాత్వవునీవే) అను జ్ఞానమును 
బోధించు గాక! 


14. అగౌర గాతై రలలాట నేతై 
రశాన్త వేషై రభుజంగభూషైః 
అబోధ ముదై రనపాస్తనిదై 
రపూర్ణ కామై రమరై రలం నః. 
తెల్లని శరీరములులేని, ఫాల నేత్రములు లేని, శాంతమగు వేషములు లేని, 
నాగా భరణములులేని, జ్ఞానముద్రలులేని, అజ్ఞాన నిద్రనువీడని, పొందని కోరికలు 
గల దేవతలు మాకవసరము లేదు. 


అనగా తెల్లని శరీరమును, ఫాల నేత్రమును, శాంత వేషమును, 
నాగాభరణములను, జ్ఞానముద్రను ధరించిన అజ్ఞాన నిద్రను వీడి పరిపూర్ణ కాముడగు 
పరమేశ్వరుడు చాలును, ఇతర దైవరూపములు మాకక్కరలేదు అని భావము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


15. దైవతాని కతిసన్తి చావనౌ 
నైవ తాని మనసోమతాని మే 
దీక్షితం జడధియా మనుగ్రహే 
దక్షిణాభఖిముఖ మేవ దైవతమ్‌. 


భూమి యం దెందరు దేవతలున్నారు! కానీ వారు నా మనస్సునకురుచించరు. 
మంద బుద్దుల ననుగ్రహించుటకు దీక్షను వహించిన దక్షిణాభీ ముఖుడగు దక్షిణా 
మూర్తియే దేవుడు. 


16. ముదితాయ ముగ్గశశినా౭_వతంసినే 
భసితావలేప రమణీయ మూర్తయే 
జగదిన్హ జాల రచనా పటీయసే 
మహసే నమో౭_స్తు వటమూలవాసినే. 


నిత్య సంతోషియు, మనోహరమైన చంద్రుడు శిరో భూషణముగ గలదియు, 
భస్మాంగరాగముచే మనోహరమైన రూపము గలదియు, ప్రపంచ మనెడి ఇంద్ర జాలమును 
(గారడిని) రచించుటయందు సమర్థమైనదియు, వటవృక్ష మూలమునందు నివసించు 
తేజస్సు కొణకు నమస్మారమగు గాక! 


17. వ్యాలమ్బినీభిః పరితో జటాఖిః 
కళావశేషేణ కలాధరేణ 
పశ్యల్లలాటేన ముఖేన్దునా చ 
ప్రకాశసే చేతసి నిర్మలానామ్‌. 
నలువైపుల వ్రేలాడుచున్న జడల చేతను, కళామాత్రావళిష్టుడగు చంద్రుని తోడను 
చూచుచున్న ఫాలభాగము గల - అనగా ఫాల నేత్రముతో గూడిన-చంద్రునివంటి 
ముఖముతోను పాప రహితులైన వారి మనస్సునందు భాసించుదువు. 


18. ఉపాసకానాం త్వ ముమా సహాయః 
పూర్ణేందు భావం ప్రకటీ కరోషి 
య దద్య తే దర్శన మాత్రతో మే 
ద్రవ త్యహో! మానస చంద్ర కాన్తః. 


ఉమా సమేతుడవై నీవు నిన్ను ఉపాసించువారికి పూర్ణచం[ద్రభావమును 
ప్రకటించుచున్నావు. ఎందువలననగా, నీ దర్శన మాత్రముచే నా మానస మనెడి 
చంద్రకాంత మణి ద్రవించుచున్నది. ఎంత ఆశ్చర్యము! పూర్ణచంద్ర కిరణ ప్రసారమున 
చంద్రకాంతమణి నీటిని చెమర్చుట లోక ప్రసిద్ధము గదా! 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _  ——GaD 


19. యస్తే ప్రసన్నా మనుసందధానో 
మూర్తిం ముదా ముగ్ధ శశాంక మౌలేః 
ఐశ్వర్య మాయుర్త భతేచ విద్యా 
మన్తేచ వేదాన్త మహారహస్యమ్‌. 
మనోహరమైన చంద్రకళ శిరస్సునందు గల ప్రసన్నమైన నీ మూర్తిని సంతోషముతో 
ధ్యానించు జనుడు ఐశ్వర్యమును, ఆయువును, విద్యను పొందినవాడై తుదకు ఉపనిషదర్ధ 
రహస్యమును అధిగమించును. 


ఇతి శ్రీ మచ్చంకర భగవత్సాద కృతం దక్షిణామూర్తి స్తోతం/ స్తవరాజమ్‌ నంవూర్ధమ్‌. 
తీల ఆల ఆోల 


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్‌ (అష్టకమ్‌) 


మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం, 

వర్షిష్టాన్తే వసదృషి గణెరావృతం బ్రహ్మ నిష్టైః | 

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముదమానంద మూర్తిం, 
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే ॥ 


మౌనముగా ఉండుటయే ముద్ర అని చెప్పబడును. ఆ (బ్రహ్మమే నేనై ఉన్నాను 
అను స్టితియే నిష్ట అభేదమైన సోత_హం మంత్రజపమే సాధనము. చిత్తం ఏకాగ్రము 
చేసి ఆత్మయందు నిలుపుటయే సాధన పరికరము. సమస్త ఇంద్రియములను ఈశ్వరార్పణ 
చేయుటయే అర్పణము. మెలుకువ, కల, నిద్ర మొదలగు అవస్థలే కాలము. 
బ్రహ్మరంధ్రమే స్థానము. సృష్టి సమయములో బ్రహ్మదేవుడు పరమశివుని ఉపాసించి 
సృష్టిచేయు శక్తిని సంపాదించెను. ఆ పరమశివుడే శ్రీ దక్షిణామూర్తిగా ఆవిర్భవించి 
మౌనముద్రతో జ్ఞానము ఉపదేశించెను. 

దక్షిణ అనగా జ్ఞానము, మూర్తి అనగా శరీరము, జ్ఞాన శరీరముదాల్చిన స్వరూపము 
శ్రీ దక్షిణామూర్తి స్వరూపము. అటువంటి దక్షిణామూర్తి ఆదిగురువుగా, జగద్దురువుగా 
శాస్త్రములో తెలుపబడినది. గురువు యొక్క అనుగ్రహము పొందినచో సకల 
విశ్వముయొక్క జ్ఞానము పొందవచ్చును. 


1. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం । 
పశ్య న్నాత్మని మాయయా బహిరివో ద్భూతం యధా నిద్రయా । 
య స్ఫాక్షాత్మురేతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం । 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 
aD  —————క్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


ఈ విశ్వమంతయును ఆత్మయందే యున్నది. కాని దర్పణము (అద్దము) నందు 
కనబడు నగరము వలె బాహ్యముగా నున్నట్లు భాసించు చున్నది. స్వప్రకాశమైన 
ఆత్మకు, మాయ యొక్క ప్రభావమున విశ్వము బాహ్యముగా నున్నట్లు కనిపించు 
చున్నది. సద్దురు సన్నిధానమున, సచ్చిదానంద స్వరూపమగు బ్రహ్మము నేనే అన్న 
ఆత్మజ్ఞానము పొందిన వానికి విశ్వమంతయు నిద్రాస్థితిలో కల్గిన స్వవ్నము వలె 
మాయాకల్పితమని తెలియును ఆత్మ బోధ నొసగు సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి 
నమస్మరించుచున్నాను. 

2. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్నిర్వికల్పం పునః । 
మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర చిత్రీకృతం 1 

మాయావీవ విజ్బంభయ త్యపి మహాయోగీవ య స్స్వేచ్చయా I 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తియే ॥ 


బీజము లోపల పుష్పఫల శాఖాదులతో కూడిన వృక్షము, అంకురశక్తిగా 
దాగియున్నట్లు ఈ జగత్తు సృష్టికి పూర్వము, నిర్వికల్పముగా (భేద రహితముగా 
నుండును) మరల సృష్టిసమయము నందు మాయ చేత కల్పింపబడిన దేశకాలముల 
యొక్క సంబంధము చేత, నానా విధములగు, విచిత్ర రూపములలో సృజింప బడినది. 
ఏ పరమేశ్వరుడు తన (స్వ) సంకల్పము చేత ఇంద్రజాలకుని వలె సర్వమును 
స్వతంత్రముగా సృష్టించు చున్నాడో అట్టి సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి 
నమస్మరించు చున్నాను. 
8 యస్యైవ స్ఫురణం సదాత్మకమస తృల్పార్ధగం భాసతే । 
సాక్షాత్‌ తత్త్వమసీతి వేదవచసా యోబోధయత్యా ్రితాన్‌ । 
యత్త్సాక్షాత్మరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ I 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 


గురు రూపమున వెలుగొందు చున్నయే పరమాత్మ యొక్క సద్రూపమైన (ప్రకాశమే 
మిద్యా స్వరూపములైన పదార్థచయములను చేరి (ప్రకాశముతో భాసించు చున్నదో, 
ఎవరు తనను అనన్యభావముతో ఆశ్రయింతురో వారికి 'తత్త్వమని అను మహా వాక్యాము 
చేత బ్రహ్మోపదేశమును చేయునో ఎటువంటి సద్రూపమైన సాక్షాత్మారము చేత సాధకునకు 
సంసార సాగరము నుండి అపునరావృత్తి పథము లభించుచున్నదో, అటు వంటి సద్గురు 
స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించు చున్నాను. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లోోా్డ9 


4. నానాచ్చిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం । 
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే I 
జానామీతి తమేవ భాంత మనుభా త్యేతత్‌ సమస్తం జగత్‌ | 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే i 


అనేక రంధ్రములు గల కుండలోపల నున్న పెద్ద దీపము యొక్క వెలుగు 
ప్రకాశించునట్టి కాంతివలె, ఎవని యొక్క అంతః కరణము నందు జ్ఞానము ప్రతిఫలించి 
కన్ను ముక్కు మెదలైన పంచేంద్రియములు ద్వారా ప్రసరించు చున్నదో, నేను 
తెలుసుకొనుచున్నానను భావమును భాసింపజేయుచు, నిరపేక్షముగా ప్రకాశించు ఆత్మ 
చైతన్యము ననుసరించి ఈ జగత్తు సర్వము వెలుగుచున్నదో అట్టి సద్గురు స్వరూపమైన 
శ్రీ దక్షిణామూర్తికి నమస్మరించుచున్నాను. 


5. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః। 
ప్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః । 
మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే । 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 


ప్రీలు, అంధులు, జడులవలె, ఆద్యంతము భ్రాంతిలో వడి, చాణ్వక, 
బౌద్ధాదివాదులు స్టూల దేహమును, ప్రాణమును, ఇంద్రియాది చక్షుశ్న్ళోత్రాదులను, 
బుద్ధిని సైతము నేనను కొనుచున్నారు. ఇట్టి మాయాశక్తిచేత కల్పింపబడిన మహా ట్రాంతిని 
సమూలముగా నాశనము చేయునట్టి మోక్షలక్ష్మి సంపన్నుడగు సద్దురు స్వరూపుడు శ్రీ 
దక్షిణామూర్తికి నమస్మరించు చున్నాను. 
6. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయాసమాచ్చాదనాత్‌ I 
సన్మాత్రకరణోపసంహరణతో యో౭_భూత్‌సుషుప్తుపుమాన్‌ | 
ప్రాగస్వాప్స మితి ప్రభోధసమయె యః ప్రత్యభిజ్ఞాయతే । 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 


రాహువుచేత ఆవరింపబడిన సూర్యచంద్రులవంటి మాయా సమాచ్చాదితమైన 
ఏ ఆత్మ ఇంద్రియ వ్యాపారములలో లీన మగుటవలన గాఢ నిద్ర పరవశుడైతాను 
కేవల సద్రూపుడనని గ్రహించి మేల్మాంచినపుడు ఇంతకు పూర్వము నిద్రించితినను 
ఎటువంటి ప్రత్యభిజ్ఞను (జ్ఞాపకమును) పొందుచున్నాడో అటువంటి ప్రత్యభిజ్ఞ స్వరూపుడైన 
శ్రీ దక్షిణామూర్తికి నమస్మరించు చున్నాను. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


7. బాలాదిష్వపి జాగ్రదాదిషు తధా సర్వాస్వవస్థాస్వపి । 
వ్యావృత్తా స్వనువర్తమాన మహమి త్యంత స్ఫురంతం సదా । 
స్వాత్మానంప్రకటీకరోతి భజతాం యోముద్రయా భద్రయా । 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 


ప్రత్యక్‌ చైతన్యమునకు భిన్నుడు కాని ఏపరమాత్మ బాల్య కౌమార, యౌవన, 
వార్ధక్యదశల యందు జాగ్రత్‌, స్వప్న సుషుప్తి దశల యందును మరియు పరస్పర 
భిన్నములైన అవస్థల యందు తనను నేను అనునది ఎట్లు ఎల్లప్పుడును లోపల 
అనుసరించియున్నదో, అట్టి ఆత్మ స్వరూపమును చిన్ముద్రతో ప్రకటించు సద్దురు 
స్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్మరించు చున్నాను. 
8. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః । 
శిష్యాచార్యతయా తథైవ పితృ పుత్రద్యాత్మనా భేదతః । 
స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః । 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 


తాను సచ్చిదానంద స్వరూపుడు, సర్వవ్యాపియి యున్నను మాయచేత (భ్రాంతిలో 
పడిన యే ప్రాణులందరి యందును పరోక్షముగా భాసించునట్టి పురుషుడు (ఆత్మ 
కార్య కారణ సంబంధముతోను, గృహ, క్షేత్ర మిత్రాదుల సంబంధముతోను సామిత్వ 
సంబంధముతోను, శిష్యాచార్య సంబంధముతోను, తండ్రీకొడుకుల సంబంధముతోను 
భేదదృష్టితోను చూచుచుండు ఇట్టి దృష్టికి ఆవిద్యారూపమైన భ్రాంతియే కారణము. 
అద్వయ ఆత్మబ్రహ్మ సాక్షాత్కారము కలుగు నంతవరకు ఈ ద్వైత భ్రాంతి తప్పదు. 
మాయా వశుడగుట వలన పరబ్రహ్మయె యిట్టి నానావిధ భేద భావములతో చూచు 
చుండును. పరమేశ్వరా భిన్నుడగు సద్దురుమూర్తి ఈ భేదభావమును పోగొట్టెను. అట్టి 
సద్దురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్మరించు చున్నాను. 


9. భూరం భాంస్యనలో9_ నిలోతల ౦బర మహ ర్నాథో హిమాంశు: । 
పుమా నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్యష్టకమ్‌ I 
నాన్యత్మించ న విద్యతే విమృశతాం యస్మాత్‌ పరస్మాధ్విభోః I 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 


ఏ పరమేశ్వరుని చరాచరాత్మక రూపములు ఈ విశ్వమందు అష్టవిధములైన 
మూర్తులలో భాసించు చున్నవో, వాటిని శ్రుతి, యుక్తి అనుభవములతో చక్కగా విచారణ 
చేసిన జ్ఞాన నిష్టులైన వారికి సర్వవ్యాపకుడు, సర్వజ్ఞడు అయిన పరమేశ్వరునకు అన్యమైన 


శ్రీ శంకరాచార్య కృత స్తోతముల----్డ6లఐ 


దేదియు యండదు. అట్టి సర్వవ్యాపకుడైన సద్దురు స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తికి 
నమస్మరించు చున్నాను (పృధ్వి, ఆపః, తైజో, వాయురాకాశములు, సూర్య చంద్రులు, 
జీవాత్మ అనునవి అష్ట మూర్తులు). 
10. సర్వాత్మత్త్వమితి స్ఫుటీ కృత మిదం యస్మాదముష్మిం స్తవే । 
తేనాన్య శ్రవణాదర్ధ మననా ద్వానాచ్చ సంకీర్తనాత్‌ । 
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః | 
సిద్ధ్వే త్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్‌ ॥ 
సర్వాత్మత్వము అనగా ప్రత్యగాత్మ స్వరూపత్వము. ఈ స్తోత్రమును స్పష్టముగా 
ప్రపంచితము చేయబడినది దీనిని చక్కగా విచారణ చేయుచు ధ్యానము చేసిన 
సర్వాత్మయనెడి మహా విభూతి (సిద్ది) సహితముగా సత్యజ్ఞాన ఆనంద లక్షణములతో 
వర్తించు పరమేశ్వరత్వము సిద్ధించును. మరియు మాయా పరిణామ రూపమైన 
అణిమాద్యష్ట సిద్దులు, ఐశ్వర్యము సిద్ధించును. ఈ దక్షిణామూర్తి సోత్రమున ఈ 
విధముగా (ప్రతిపాదింపబడిన సర్వాత్మత్వము గురుముఖ,... శ్రవణము చేసి, 
దానియర్ధమును చింతనము ధ్వానము చేయుట వలన స్తోత్రము నందు ప్రవచించబడిన 
మహవిభూతి సిద్ధించును. 
ఇతి శ్రీ మచ్చంకర భగవత్సాద కృతం దక్షిణామూర్తి స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ 


ఆీల ఆల ఆీల 


శ్రీ శివ పజ్బాక్షరీ స్తోత్రమ్‌ 


1. నాగేన్ద హారాయ త్రిలోచనాయ 
భస్మాజ్ఞరాగాయ మహేశ్వరాయ 
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ 
తస్మై ని కారాయ నమశ్శివాయ. 
సర్ప రాజములు హారములుగ గలవాడును, మూడు నేత్రములు గలవాడును, 
విభూతిని శరీరమునందు పూసికొనిన వాడును, మహా ప్రభువును, శాశ్వతమైన వాడును, 
పరిశుద్దుడును, దిక్కులే వస్త్రములుగ గలవాడును, 'నికార రూపుడును నగు ఆ శివునకు 
నమస్మారము. 
2, మన్నాకినీ సలిల చనన చర్చితాయ 
నన్టీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ 
మన్గార ముఖ్య బహుపుష్పు సుపూజితాయ 
తస్మై “మి కారాయ నమశ్శివాయ. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


ఆకాశగంగా జలమనెడి మంచి గంధముచే పూయబడిన వాడును, నందీశ్వరుడు 
మున్నగు ప్రమథ నాయకులకు నాథుడును, మందార పుష్పము మున్నగుననేక పుష్పములచే 
పూజింపబడిన వాడును, మికార రూపముతో నొప్పు ఆ శివునకు నమస్మారము. 
8. శివాయ గౌరీ వదనాబ్ద బృన్ద 
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ 
శ్రీ నీలకణ్ణాయ వృషధ్వజాయ 
తస్మై “శి కారాయ నమశ్శివాయ. 
మంగళ రూపుడును, పార్వతి యొక్క ముఖ మనెడి పద్మ సముదాయమునకు 
సూర్యునివలె వికాస హేతువైన వాడును, దక్షప్రజాపతి యొక్క యాగమును ధ్వంసము 
చేసిన వాడును, గరళముచే నల్లనగు కంఠము గలవాడును, వృషభము ధ్వజముగ 
(వాహనముగ) గలవాడును, 'శికార రూపుడును నగు ఆ శివునకు నమస్మారము. 


4. వశిష్ట కుమ్మోద్భవ గౌతమాది 
మునీన్ష దేవార్చిత శేఖరాయ 
చగ్లార్క వైశ్వానర లోచనాయ 
తస్మై వి కారాయ నమశ్శివాయ. 
వశిష్టుడు, అగస్త్యుడు, గౌతముడు మున్నగు మునీశ్వరుల చేతను, దేవతల 
చేతను పూజింపబడిన శిరస్సు గలవాడును, చంద్రుడు సూర్యుడు అగ్నియు నేత్రములుగ 
గలవాడును, “వికార రూపుడు నగు ఆ శివునకు నమస్మారము. 


ర్‌. యక్షస్వరూపాయ జటాధరాయ 
పినాక హస్తాయ సనాతనాయ 
దివ్యాయ దేవాయ దిగమృ్బరాయ 
తస్మై 'యి కారాయ నమళ్శివాయ. 
యక్ష స్వరూపుడును, జడలను ధరించిన వాడును, పినాకమను ధనుస్సు 
హస్తమునందు గలవాడును, ప్రాచీనుడును, దివ్యరూపుడును, ప్రకాశమానుడును, దిక్కులు 
వస్త్రముగ గలవాడును, “'యికార రూపుడును నగు ఆ పరమ శివునకు నమస్మారము. 


ఇతి శ్రీ మచ్భంకర భగవత్సాద కృతం శివపంచాక్షరీ సోత్రం నంవూర్ధమ్‌. 


జీల ఆీల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —aD 


అర్ధనారీశ్వర స్తోత్రమ్‌ 


1. చాంపేయ గౌరార్థ శరీరకాయై 
కర్పూర గౌరార్థ శరీరకాయ 
ధమ్మిల్ల కాయెచ ఇ హభకాయ 
నమళ్శివాయై చ నమశ్శివాయ. 


చంపక (సంపెంగ) పుష్పమువలె పచ్చనైన శరీరమునందలి సగము మాత్రము 
గలదియు, కొప్పుతో గూడినదియు నగు పార్వతీ దేవికిని - కర్పూరము వలె తెల్లని 
అర్ధ శరీరము గలవాడును, జడల ధరించినవాడును నగు శివునకును నమస్కారము. 


2. కస్తూరికా కుంకుమ చర్చితాయై 

చితారజః పుంజ విచర్చితాయ 

కృతస్మరాయి వికృత స్మరాయ 
నమళ్శివాయై చ నమళ్శివాయ. 
కస్తూరితోను కుంకుమతోను పూయబడినదియు, మన్మథ వికారమును కలిగించు 

నదియు నగు పార్వతీ దేవికిని - చితియందలి భస్మముచే విశేషముగ పూయబడిన 
వాడును, మన్మథునికి వికారమును - అనగా నాశనమును - కల్లించినవాడును నగు 
శివునకును నమస్మారము. 


8. రుణత్క్వణత్మంకణ నూపురాయి 
పాదాబ్దరాజ త్ఫణి నూపురాయ 
హేమాంగదాయె భుజగాంగదాయ 
నమళ్శివాయై చ నమశ్శివాయ. 


రుణ రుణ యనుచున్న చేతి కంకణములు గలదియు, ధ్వనించుచున్న కాలి 
అందెలు గలదియు, బంగారపు భుజకీర్తులు గలదియు నగు గౌరీ దేవికిని - 
పాదపద్మముల యందు ప్రకాశించుచున్న పాములు అందెలుగ గలవాడును, పాముల 
నెడి భుజ కీర్తులతో నొప్పుచున్న వాడును నగు పరమేశ్వరునకు నమస్కారము. 


4. విశాల నీలోత్పల లోచనాయై 
వికాసి పంకేరుహ లోచనాయ 
సమేక్షణాయై విషమేక్షణాయ 
నమళ్శివాయై చ నమశ్శివాయ. 
విశాలమైన నల్ల కలువలవంటి నేత్రములు గలదియు, సమదృష్టి గలదియునగు 
పార్వతికిని-వికసించిన పద్మములవంటి నేత్రములు గలవాడును, విషమద్శష్టి (మూడు 
నేత్రములు) గలవాడు నగు శివునకును నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


5. మన్గారమాలా కలితాలకాయై 
కపాల మాలాంకిత కంధరాయ 
దివ్యాంబరాయై చ దిగంబరాయ 
నమళ్శివాయై చ నమశ్శివాయ. 


మందార మాలతో ప్రకాశించు శిరోజములు గలిగి, దివ్యమైన వస్త్రముతో 
నొప్పారు పార్వతీ దేవికిని - పుజ్జెల దండలతో నొప్పు కంఠము గలవాడై, దిక్కులే 
వస్రముగ గల శివునకును నమస్మారము. 
6. అంభోధర శ్యామల కుంతలాయై 
తటిత్రభా తామ జటా ధరాయ 
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ 
నమళ్శివాయై చ నమశ్శివాయ. 


నీటి మబ్బువలె నల్లని శిరోజములతో నొప్పారు సర్వేశ్వరియగు పార్వతీ దేవికిని 
- మెరుపు కాంతివలె నెర్రనగు జటలను ధరించిన పరమేశ్వరుడగు శివునకును 
నమస్కారము. 
7. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయి 
సమస్త సంహారక తాండవాయ 
జగజ్జనన్యై జగదేక పిత్రే 
నమళ్శివాయై చ నమశ్శివాయ. 
ప్రపంచము యొక్క సృష్టికి నిమిత్తమగు సుకుమార నృత్యముతో నొప్పారు 
జగజ్జననియగు పార్వతికిని - సర్వ ప్రపంచ సంహార హేతువగు ఉద్ధత నాట్యముతో 
నొప్పారు జగత్సతియగు పరమేశ్వరునకును నమస్కారము. 
8. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయె 
స్ఫురన్మహా పన్నగ భూషణాయ 
శివాన్వితాయై చ శివాన్వితాయ 
నమళ్శివాయై చ నమళ్శివాయ. 


మిక్కిలి ప్రకాశించు రత్నములతో వెలిగెడి కుండలములతో నొప్పారుచు పరమ 
శివునితో చేరియున్న పార్వతికిని - ప్రకాశించుచున్న మహా నాగములు ఆభరణములుగ 
గలవాడును, పరమేశ్వరితో నొప్పారు శివునకును నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతముల----లఢ6ఐణ 


9. ఏతత్పరే దష్టక మిష్టదం యో 
భక్త్యా సమాన్యో భువి దీర్హ జీవీ 
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం 
భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః 
సర్వాభీష్టములు నొసంగెడి యీ అష్టకమును భక్తితో పఠించు జనుడు లోకమున 
పూజ్యుడై చిరంజీవియై, నిరవధికమగు సౌభాగ్యము కలిగి యెల్లప్పుడు సమస్త కార్య 
సిద్ధిని పొందగలడు. 
ఇతి శ్రీ మభ్భంకర భగవత్సాద కృతం అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణమ్‌. 


ఆీల ఆీల ఆీల 


సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్‌ 


1. సదా బాలరూపాపి విఘ్నా(దిహస్తీ 
మహాదన్తివక్రాపి పంచాస్య మాన్యా 
విధీన్హాదిమృగ్యా గణేశాభిధా మే 
విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః. 


ఎల్లపుడు బాల రూపమున నున్నను, విఘ్నపర్వతముల భేదించునదియు, గొప్ప 
గజముఖము గలదైనను పంచాస్యుని (సింహము-శివుడు) ఆదర పాత్రమును, (బ్రహ్మ 
యిం|(దుడు మున్నగువారిచే వెతుక దగిన గణేశుడను పేరు గల ఒకానొక 
మంగళరూపము నాకు సంపదను కలుగజేయు గాక ! 


2. న జానామి శబ్దం న జానామి చార్థం 
న జానామి పద్యం న జానామి గద్యమ్‌ 
చిదేకా షడానస్యా హృది ద్యోతతే మే 
ముఖా న్నిస్సర నె గిర శ్చాపి చిత్రమ్‌. 


శబ్దార్థములను గాని, పద్య గద్యములను గాని నే నెబుంగను, ఆరు ముఖములు 
గల యొకానొక చిద్రూపము నా మనస్సునందు ప్రకాశించుచున్నది. నా ముఖము 
నుండి వాక్కులు బయలు దేరుచున్నవి. ఇది యెంతయు చిత్రము! 


8. మయూరాధిరూఢం మహావాక్యగూఢం 
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్‌ 

మహీ దేవ దేవం మహావేదభావం 
మహాదేవబాలం భజే లోకపాలమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


నెమలి నధిష్టించి యున్నవాడును, తత్త్వమస్యాది మహా వాక్యములందు నిగూఢమై 
యున్నవాడును, మనోహరమైన దేహము గలవాడును, మహాత్ముల చిత్తము నందు 
వసించువాడును, బ్రాహ్మణుల కారాధ్యుడును, వేదములచే ప్రతిపాధ్యుడును, మహాదేవుని 
నందనుడును, లోకమును రక్షించు వాడును నగు సుబ్రహ్మణ్యేశ్వరుని సేవింతును. 


4. యదా సన్నిధానం గతా మానవా మే 
భవామ్ఫోధి పారం గతా స్తే తదైవ 
ఇతి వ్యంజయ న్సిన్ధుతీరే య ఆస్తే 
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రమ్‌. 
కనా సాన్నిధ్యమును పొందిన వెంటనే మనుజులు-సంసార సాగరమును 
దాటుదురు” అని సూచించుచు, సముద్ర తీరమున నున్న పరదేవత యొక్క పుత్రుడగు 
పవిత్రుడైన సుబ్రహ్మణ్యుని స్తుతింతును. 


ర్‌. యధా౭_. బ్దే స్తరంగా లయం యాన్తితుంగా 
స్తధెవాపద స్పన్నిధౌ సేవతాం మే 
ఇతీవోర్మిపంక్తీ ర్న ప్రాం దర్శయన్తం 
సదా భావయే హృత్సరోజే గుహం తమ్‌. 


పెద్దవైన సముద్ర తరంగములు లయమును పొందినట్లు నా సన్నిధానమున 
సేవించు జనుల యాపదలు నశించును అని జనులకు తరంగ పంక్తులను చూపు 
చున్నట్లుగా నున్న ఆ కార్తికేయుని నిరంతరము నా హృదయ పద్మమున తలంతును. 


6. గిరౌ మన్నివాసే సదా యే£.ధిరూఢా 
స్తదా పర్వతే రాజతే తే£_ధిరూధాః 
ఇతీవ బృవ న్లన్గశెలాధిరూఢ 
స్స దేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. 
నా నివాసస్థానమగు పర్వతము నెక్కిన నరులు కైలాసము నధిష్టించ గలరు 
అని చెప్పుచున్న వానివలె గంధశైలము నధిష్టించియున్న ఆ షణ్ముఖ దేవుడు నాకు 
సంతోషమును కలిగించు గాక! 


7. మహామోధి తీరే మహాపాప చోరే 
మునీన్హానుకూలే సుగన్ఫాఖ్య శైలే 
గుహాయాం వసన్తం స్వభాసా లసన్తం 
జనార్తిం హరన్తం శ్రయామో గుహం తమ్‌. 
మహా సాగర తీరమున గొప్ప పాపముల హరించునదియు, మునీశ్వరుల 
కావాసమును నగు గంధశైలమునందు, గుహయందు తన కాంతితో ప్రకాశించుచు 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ాాలాాాఆోా 


నివసించు చున్నవాడును, జనుల బాధలను హరించు వాడును నగు కుమారస్వామిని 
సేవింతుము. 
8. లసత్స్వుర్ణ గేహే నృణాం కామదోహే 

సుమస్తోమ సంఛన్న మాణిక్య మంచే 

సముద్య త్సహస్రార్మ తుల్యప్రకాశం 
సదా భావయే కార్తికేయం సురేశమ్‌. 
మనుజుల కోరికల నొసంగు కనక భవనమునందు పుష్ప సముదాయముచే 

గప్పబడిన రత్న పీఠముపై ఉదయించుచున్న సహస్రాదిత్యులతో సాటియైన వెలుగు 
గల దేవతా శ్రేష్టుడైన కుమారస్వామిని నిరంతరము తలంచెదను. 


9. రణద్ధంసకే మజులే౭_ త్యన్తశోణె 
మనోహారి లావణ్య పీయూషపూర్ణే 
మనష్పట్పదో మే భవక్షేశ తప్తః 
సదా మోదతాం సన! తే పాదపద్శే. 

ఓ కుమారస్వామీ! సంసారము నందలి కష్టములచే తపింప జేయబడిన నా 
మనస్సనెడి తుమ్మెద - శబ్దించుచున్న అందెలతో మనోహరమై మిక్కిలి యెళ్ఞినై, 
మనోహరమైన లావణ్యామృతముతో నిండియున్న నీ పాదపద్మమునందు నిరంతరము 
ఆనందించు గాక! 


10. సువర్ణాభ దివ్యామృరై ర్భాసమానాం 

క్వణ త్కింకిణీ మేఖలా శోభమానామ్‌ 

లసదేమపటేన విద్యోతమానాం 
భ్‌ టబ 
కటిం భావయే స్కన్ద! తే దీష్యమానామ్‌. 
ర్‌ కుమారస్వామీ! బంగారము వంటి కాంతి గల దివ్య వస్త్రములతోను, 

శబ్దించుచున్న చిరు గంటలు గల మొలనూలుతోను, ప్రకాశించుచున్న బంగారపు 
పట్టెతోను (ప్రకాశించుచున్న నీ యొక్క కటి (ప్రదేశమును ధ్యానింతును. 


11. పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ 
స్తనాలింగనాసక్త కాళశ్ళీరరాగమ్‌ 
నమస్యా మ్యహం తారకా9_ రే! తవోర 
స్స్వభక్తావనే సర్వదా సానురాగమ్‌. 
తారకాసురుని సంహరించిన సుబ్రహ్మణ్య దేవా! పుళింద కన్యయగు వల్లీదేవి 
యొక్క ఉన్నతములైన టొమ్ముల యాలింగనముచే లగ్నమైన కుంకుమచే నెర్ర నైనదియు, 
నిజ భక్తుల రక్షణమున నెల్లప్పుడు ఆసక్తి గల నీ వక్షస్థలమును నమస్మరింతును. 


ఆలయాలే శంకరాచార్య కత స్తోత్రములు 


12. విధౌ క్షుప్త్రదణ్ఞా న్వ్వలీలా ధృతాణ్డా 
న్నిరస్తేభశుండా న్విషత్క్మాలదణ్డాన్‌ 
హతేన్దారిషండా జ్ఞగత్రాణశౌండా 
న్సదా తే ప్రచణ్ఞాన్‌ శ్రయే! బాహుదణ్డాన్‌ 


ఓ స్వామీ! కర్తవ్యాచరణమున శిక్షితములును, అనాయాసముగ ధరింపబడిన 
బ్రహ్మాండములు గలవియు, గజ తుండముల నిరసించుచున్నవియు, విరోధులకు 
కాలదండముల వంటివియు, రాక్షస సముదాయముల పరిమార్చినవియు జగద్రక్షణ 
సమర్థములును భయంకరములును నగు నీ బాహుదండములను నాశయింతును. 


13. సదా శారదా ష్షణ్ము ఎ్రెగాంకా యది స్యుః 
సముద్యన్త ఎవస్థితా శ్చేత్సమనాత్‌ 
సదా పూర్ణబిమ్బాః కలంకై శ్చ హీనా 
స్తదా త్వన్ముఖానాం బ్రువే! స్మన్ష! సామ్యమ్‌. 

ర్‌ కుమారస్వామీ! చంద్రులు ఎల్లపుడును శరచ్చంద్రులు గను, ఆరు సంఖ్య 
గలవారుగను, ఉదయించు చున్నవారుగను, పూర్ణబింబో పేతులుగను, కళంక 
శూన్యులుగను నుందురేని అపుడు నీ ముఖములతో పోలికను చెప్పుదును. 

14. స్ఫురన్శ్మన్దహా సై స్పహంసానిచంచ 
తృటాక్షావలీ భృజ్ల సంఘోజ్ఞ్వలాని 
సుధాస్యన్టి బిమ్బాధరాణీశ సూనో! 
తవాలోకయే! షణ్ముఖాంభోరుహాణి. 

ఓ శివకుమారా! చిరు నవ్వుల నెడి హంసలతోను క్రీగంటి చూపుల నెడి 
తుమ్మెదలతోను ప్రకాశించుచున్నవియు, అమృతము స్రవించు దొండపండువంటి 
పెదవులతో నొప్పారు న్స్‌ యొక్క ఆరుముఖము ల నెడి పద్మములను దర్శింతును. 
15. విశాలేషు కర్ణాన్తదీర్భే ప్వజస్రం 

దయా స్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు 
మయీ షత్మటాక్ష స్సకృత్సాతిత శ్చే 
దృవేత్తే దయాశీల! కానామ హానిః?. 

దయాశీలుడా! విశాలములును, కర్ణాంత పర్యంత దీర్ధములును నగునీ యొక్క 
పన్నెండు నేత్రములు దయను వర్షించుచుండగా, నీ మంద కటాక్షము నాపై నొక 
పర్యాయము ప్రసరింప జేసెదవేని నీకు హాని యేమి?. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _———————————————€ి 


16. సుతాంగోద్భవో మే9_సి జీవేతి షద్దా 
జప న్మన్ర మీశో ముదా జిమ్రతే యాన్‌ 
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః 
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః. 
కుమారా! చిరంజీవ! అని ఆరు పర్యాయము లుచ్చరించి శివుడు ఆఘ్రాణించు 
ననియు, జగద్భారమును నిర్వహింప సమర్థములును, కిరీటములచే ప్రకాశించుచున్న 
నీ తలలకు ఓ జగన్నాథా! నమస్మారము. 


17. స్ఫురద్రత్న కేయూర హారాభిరామ 

శృల త్కుబ్దల శ్రీలసద్గండ భాగః 

కటౌ పీతవాసాః కరే చారుశక్తిః 
పురస్తా న్మమాస్తాం! పురారే స్తనూజః. 
మణిమయ కేయూరములతోను, ముత్యాల హారములతోను మనోహరమైన వాడును, 

చలించుచున్న కుండల కాంతిచే (ప్రకాశించు చెక్కిళ్ళు గలవాడును, నడుమున పీత 
వస్త్రము, హస్తమున మనోహరమగు శక్తియు గల శివనందనుడగు కుమారస్వామి నా 
ముందు ఉండుగాక! 


18. ఇహా యాహి! వత్సేతి హస్తా న్రసార్యా 
హ్వయ త్యాదరా చృంకరే మాతు రంకాత్‌ 
సముత్పత్య తాతం శ్రయన్తం కుమారం 
హరాళ్లిష్ణ గాత్రం భజే బాలమూర్తిమ్‌. 


“బిడ్డా! ఇటు రమ్ము” అని చేతులను చాచి ఆదరముతో శంకరుడు పిలుచు 
చుండగా తల్లి యొడినుండి దూకి తండ్రి నాశ్రయించి వానిచే కౌగలించుకొనబడిన 
శరీరము గల బాలసుబ్రహ్మణ్యమూర్తిని సేవింతును. 

19. కుమారేశసూనో! గుహ! సన! సేనా 
పతే! శక్తిపాణే! మయూరాధిరూఢ! 
పులిన్గాత్మజా కాన్త! భక్తార్తి హారిన్‌! 
ప్రభో! తారకారే! సదా రక్ష! మాం త్వమ్‌. 

కుమారస్వామి ! ఈశపుత్రా! గుహా! స్మందా! దేవసేనాపతీ! శక్తి యను ఆయుధము 
హస్తమునందు గలవాడా! నెమలి నెక్కినవాడా! వల్లీనాథా! భక్తుల బాధలు తీర్చునట్టి 
ప్రభూ! తారకాసురుని సంహరించిన సుబ్రహ్మణ్యా! నన్నెల్లప్పుడు రక్షించుము! 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


20. ప్రశాన్తేన్దియే నష్టసంజ్జే విచేష్టే 
కఫోద్దారివక్ర భయోత్మంపి గాత్రే 
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం 
ద్రుతం మే దయాళో! భవాగ్రే గుహ! త్వమ్‌. 


ఇంద్రియములు చేష్టలుడిగి, స్పృహతప్పి, ముఖము కఫమును (గక్కుచుండ, 
శరీరము భయముచే కంపించుచుండ దిక్కులేక నేను ప్రాణ ప్రయాణమునకు సిద్దుడనై 
యుండగా దయా స్వభావము గల కుమారస్వామీ! నీవు నా యెదుట నుందువు గాక! 
21. కృతా న్తస్య దూతేషు చళట్లేషు కోపా 
ద్దహ! చ్చిన్ధి! భిస్టీతి మాం తర్ద్ణయత్సు 
మయూరం సమారుహ్య మాభై రితి త్వం 
పురః శృక్తిపాణి ర్మృమా యాహి! శీఘ్రమ్‌. 


భయంకరులైన యమదూతలు కోపముతో “కాల్చుము! భేదించుము” అని 
బెదరించుచుండగా శీఘ్రముగా నీవు నెమలి నెక్కి శక్తిని చేతగొని నా యెదుటకు రమ్ము! 


22. ప్రణమ్యా సకృ త్పాదయోస్తే పతిత్వా 
ప్రసాద్య ప్రభో! ప్రార్థయే౭_నేక వారమ్‌ 
నవక్తుం క్షమో౭_హం తదానీం కృపా! 
నకార్యాన్తకాలే మనాగ ప్యుపేక్షా. 


కృపా సముద్రుడా! (ప్రభో! అనేక పర్యాయములు నీ పాదములపై బడి నమస్కరించి 
(బతిమాలుకొని మా అప్పుడు నేను మాట్లాడజాలను. నా అవసాన 
కాలమునందు ఏ మాత్రమును ఉపేక్షింపకుము! 
283. సహగ్రాణ్ణభోక్తా త్వయా శూరనామా 
హత స్తారక సింహ వక్రశ్చ దైత్యః 
మమాన్త ర్హృదిస్థం మనణ్లేశ మేకం 
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి. 


ఓ (ప్రభో! నీచే అనేక (బ్రహ్మాండముల కబళించిన శూరుడను పేరుగల తారకుడు, 
సింహ ముఖుడు అను రాక్షసులు చంపబడిరి. నా హృదయాన్తూళమున నున్న మానసిక 
బాధ నొక్కదానిని నీవేల నశింపజేయవు? ఏమి చేయుదును ? ఎచటికి పోదును ? 


24. అహం సర్వదా దుఃఖ భారావసన్నో 
భవాస్టినబన్ను స్త్వదన్యం నయాచే 
భవదృక్తిరోధం సేదా క్షుప్తబాధం 
మమాధిం ద్రుతం నాశయో మాసుత! త్వమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లాలలఆల 


పార్వతీ నందనా! నే నెల్లప్పుడు దుఃఖ భారముచే క్రుంగితిని, నీవు దీనులకు 
చుట్టమువు. నీ కంటె నితరుని ప్రార్థించను. నీ భక్తికి ఆటంకమైనదియు, ఎల్లప్పుడు 
బాధలతో నిండినదియు నగు నా మానసిక వ్యధను నీవు నశింపజేయుము. 


25. అపస్మార కుష్ట క్షయార్శః ప్రమేహ 
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాన్తః 
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం 
విలోక్య క్షణాత్తారకారే! ద్రవన్తె. 


తారకాసురవైరీ! స్మృతి తప్పుట, కుష్టు, క్షయ, మూలరోగము, ప్రమేహము, 
జ్వరము, చిత్తచాంచల్యము, గుల్మములు మొదలగు గొప్ప రోగములు, సమస్త 
పిశాచములు నీ దగు వాహనము యొక్క సత్తను చూచి క్షణకాలములో తొలగిపోవును. 
26. దృశి స్మనమూర్తి శ్ళ్రుతౌ స్మన్లకీర్తి 
ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్‌ 
కరే తస్య కృతం వపుస్తస్య భృత్యం 
గుహే సన్తు లీనా మమాశేషభావాః. 
నా దృష్టియందు కుమారస్వామి యాకృతియు, నా చెవియందు వాని కీర్తియు, 
నా ముఖమునందు ఎల్లప్పుడు పవిత్రమైన ఆ కుమారస్వామి చరితము, నా చేతి 
యందు వానికి సంబంధించిన కృత్యము, నా శరీరమున వాని దాస్యము ఈ విధముగ 
మదీయ సమస్త భావములు కుమారస్వామి యందు లీనము లగుగాక! 


27. మునీనా ముతాహో! నృణాం భక్తి భాజా 
మఖీష్టప్రదా! స్పన్సి సర్వత్ర దేవాః 
నృణా మన్య్యజానా మపి స్వార్థదానే 
గుహా ద్దేవ మన్యం నజానే నజానే. 
మునులకు గాని లేక భక్తిపరులగు నరులకు గాని వాంఛితముల నొసంగు 
దేవులంతట గలరు. కాని అంత్యవర్ణ సంజాతులగు మానవులకు గూడ నిజాభీష్టముల 
నొసంగుటయందు కుమారస్వామి కంటె వేరు దైవమును నే నెబుంగను. నే నెజుంగను. 
28. కలత్రం సుతా బన్జువర్గః పశుర్వా 
నరో వా౭_థ నారీ గృహే యే మదీయాః 
యజనో నమన్తః స్తువనో భవన్తం 
స్మరన్తశ్చ తేసన్తు సర్వే కుమార!. 
క్త కుమారస్వామీ! నా భార్య, బిడ్డలు, బంధువులు, పశువు గాని మా 
ఇంటియందున్న నా సంబంధమైనవారు మగవాడుగాని, ఆడదిగాని అందరు నిన్ను 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


పూజించువారుగను, నీకు నమస్మరించువారుగను, నిన్ను స్తుతించువారుగను, నిన్ను 
స్మరించు వారుగను నుందురుగాక! 


29. మృగాః పక్షిణో దంశకా యేచ దుష్ట 
స్తథా వ్యాధయో బాధకా యే మదంగే 
భవచ్చక్తి తీక్లా గ్రభిన్నా స్ఫుదూరే 
వినశ్యన్తు తే చూర్ణిత క్రౌబ్బతైల !. 


క్రౌంచ పర్వతమును చూర్ణము చేసిన కుమారస్వామీ! నా శరీరమును బాధించు 
మృగములు గాని, పక్షులు గాని, దుష్టములైన అడవి యీగలు గాని, వ్యాధులు గాని, 
నీదగు శక్తి యనెడి ఆయుధము యొక్క వాడియైన కొనచే భేదింపబడినవై మిక్కిలి 
దూరముగ నశించుగాక ! 


80. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం 
సహేతే నకిం దేవసేనాధినాథ ! 
అహం చాతిబాలో భవాన్‌ లోకతాతః 
క్షమస్వాపరాధం సమస్తం మహేశ!. 


దేవ సేనాపతీ! తల్లిగాని, తండ్రిగాని తన బిడ్డ యొక్క అపరాధమును క్షమింపరా? 
నేను మిక్కిలి బాలుడను. నీవు లోకపితవు. కావున మహాప్రభూ! నా సమస్తాపరాధమును 
క్షమింపుము! 


81. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం 
నమ శ్చాగ! తుభ్యం నమః కుక్కుటాయ 
నమ స్సిన్ధవే సింధుదేశాయ తుభ్యం 
పునః స్మృనమూర్తే! నమస్తే నమోస్తు. 
కుమారస్వామీ! నీ వాహన మగు నెమిలికి, నీ యాయుధమగు శక్తికి, నీకు, నీ 
మేకపోతునకు, నీ ధ్వజమగు కోడికి నమస్మారము. నీవు వసించు సింధుదేశమునకు, 
సముద్రమునకున్ను నమస్కారము. తిరిగి నీకు నమస్మారము. 
82. జయానన్టభూమ జ్ఞయాపారధామ 
జ్ఞాయా మోఘకీర్తే! జయానందమూర్తే! 
జయానన్దసిన్లో! జయాశేషబన్లో! 
జయ త్వం! సదా ముక్తిదానేశసూనో!. 
ఆనందాతిశయము గలవాడా! గొప్ప తేజస్సు గలవాడా! గొప్ప యశస్సు గలవాడా! 
ఆనందరూపుడా! ఆనంద సముద్రుడా! ఎల్లవారికి బంధువైనవాడా! ఎల్లప్పుడు మోక్ష 
మొసంగు శివకుమారా! నీవు సర్వోత్మర్షదే నొప్పుదువు గాక! 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ాాల7 


83. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యః 
పఠేద్భక్తి యుకో గుహం సంప్రణమ్య 
స పుత్రా న్మళత్రం ధనం దీర్హమాయు 
రే త్సన్ద సాయుజ్యమన్తే నరస్సః. 
ఎవడు భక్తితో సుబ్రహ్మణ్యేశ్వరుని నమస్మరించి భుజంగ వృత్తముతో నున్నయీ 
స్తవమును పరఠించునో ఆ మనుజుడు భార్యను, బిడ్డలను, ధనమును, దీర్చాయువును 
పొంది అంత్యకాలమున స్కంద సాయుజ్యము నొందు గాక! 
ఇతి శ్రీ మచ్భంకర భగవత్సాద క్రతం సుబ్రహ్మణ్య భుజంగ సోత్రం నంవూర్ధమ్‌. 


ఆల ఆీల ఆీల 


శివ భుజంగ ప్రయాత స్తోత్రమ్‌ 


1 గళద్దాన గండం మిళ ద్భృంగషండం 
చలచ్చారు శుండం జగత్రాణ శౌండమ్‌ 
కన ద్దంతకాండం విపద్భంగ చండం 
శివ ప్రేమపిండం భజే వక్రతుండమ్‌. 


గండస్థలములనుండి ప్రవించుచున్న మదజలముతో, ముసురుచున్న తుమ్మెదల 
గుంపుతో, కదలుచున్న చిన్ని తొండముతో, లోకరక్షణ సామర్థ్యముతో, మెఅయుచున్న 
ఏకదంతముతో, ఆపదలను తొలగించు శౌర్యముతో, దర్శనీయుడగు శివ ప్రేమ మూర్తి 
శ్రీ గణనాథుని భజించెదను. 


2. అనాద్యన్త మాద్యం పరం తత్త్వ మర్థం 
చిదాకార మేకం తురీయం త్వమేయమ్‌ 
హరి బ్రహ్మ మృగ్యం పరబ్రహ్మ రూపం 
మనోవాగతీతం మహః శైవ మీదే. 
హరి బ్రహ్మాదులచే నిరంతరము వెదకబడుచు, ఆద్యంతములు లేని, ఇంద్రియ 
గోచరము కాని, మనోవాక్కుల కందని, కేవల చిదాకార తురీయ పరబ్రహ్మ స్వరూప 
మగు ఆ శివ మహామహస్సును ప్రస్తుతించెదను. 
8. స్వశక్వాది శక్య్యన్త సింహాసనస్థం 
మనోహారి సర్వాంగ రత్నోరు భూషమ్‌ 
జటా౭_హీందు గంగా౭-స్థి శమ్యాక మౌళిం 
పరాశక్తి మిత్రం నమః పంచవక్రమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


శివ శక్తాది దీప్తిశక్తి పర్యంత సర్వశక్తి పరివేషితమైన సింహాసనము నలంకరించి, 
మనోహరములైన సర్వాంగములయందు రత్న భూషణముల దాల్చి, జటలను, 
సర్పములను, చంద్రుని, గంగను, అస్థిమాలను, రేల పువ్వులను భూషణములుగా 
మౌళియం దలంకరించుకొని, ఐదు మోములతో పరాశక్తి సహాయుడై యున్న పరమేశ్వరు 
నుతించుచున్నాము. 

4. శివేశాన తత్పూరుషా౭_ఘోర వామా 
దిభిః పంచభిర్హ ఎ్రన్ముతైః షడ్భి రంగైః 
అనౌపమ్య షట్రింశతం తత్త్వవిద్యా 
మతీతం పరం త్వాం కథం వేత్తి కో వా?. 

ఓ పరమేశ్వరా ! శివ- ఈశాన - తత్పురుష - అఘోర - వామదేవ అనెడి 
పంచముఖములతోను, హృదయ - శిరః - శిఖా - కవచ - నేత్రత్రయ - అస్రముల 
నెడి షడంగములతోను నిరుపమానమగు ఇరువదియారవదగు పరమాత్మ తత్త్వమును 
గూడ నతిక్రమించిన నీ పరతత్త్వము నెవ రెజుంగగలరు?. 


5. ప్రవాళ ప్రవాహ ప్రభా శోణ మర్థం 
మరుత్వ న్మణిశ్రీ మహః శ్యామ మర్ధమ్‌ 
గుణస్యూత మేత ద్వపుః శైవ మంతః 
స్మరామి స్మరాపత్తి సంపత్తి హేతోః. 


దేవ దేవా! ప్రమాళ మణుల కాంతి ప్రవాహమువలె సగము ఎజ్జిగాను, ఇంద్ర 
నీలమణుల కాంతి ప్రవాహమువలె సగము నల్లగాను, గుణగుంఫితమైన నీ 
శైవదేహమును కామ నాశనమనే సంపద కొబకు ధ్యానించెదను. 


6. స్వసేవా సమాయాత దేవా౭_సురేన్లా 
నమ న్నాళి మందారమాలా౭_భిషిక్తమ్‌ 
నమస్యామి శంభో! పదాంభోరుహం తే 
భవాంభోధి పోతం భవానీ విభావ్యమ్‌. 


పరమేశ్వరా! తమసేవ కొబకు వచ్చిన సురాసుర ప్రభువులు నమస్మరించుటకై 
వంచిన శిరస్సుల మీద కల్పపుష్పమాలికలందలి మకరందముచే నభిషేకించబడుచు 
సంసార సాగరమును తరింపచేయ నావ యనదగి, భవానిచే ధ్యానించబడు ని 
పాదాంబుజమును నమస్మరించెదను. 


7. జగన్నాథ! మన్నాథ! గౌరీసనాథ! 
ప్రసన్నానుకంపిన్‌ ! విపన్నార్తిహారిన్‌! 
మహః స్తోమమూర్తే! సమస్తెకబంధో! 
నమస్తే నమస్తే పునస్తే నమో9 స్తు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _ —€ి 


జగన్నాథ! మన్నాథ! గారీసనాథ! (ప్రపన్నులను కనికరించు స్వామీ! ఆపన్నుల 
ఆర్తిని పోద్రోలు పరమబంధూ! తేజోమయమూర్తీ! నీకు నమశ్ళతముల నర్చించుచున్నాను. 


8. విరూపాక్ష! విశ్వేశ! విశ్వాది దేవ! 
త్రయమూల ! శంభో! శివ! త్ర్యంబక! త్వమ్‌ 
ప్రసీద స్మర త్రాహి పశ్యావముక్షై 
క్షమాం ప్రాష్నహి త్రక్ష ! మాం రక్ష మోదాత్‌. 
ఓ విరూపాక్షా! విశ్వేశ! విశ్వమున కాదిదేవా! వేదములకు మొదలయిన దేవా 
! శంభూ! త్ర్యంబక! ప్రసన్నుడవగుము. ఒక్కసారి నన్ను రక్షింపదలంపుము. ముక్తి 
నిచ్చు కటాక్షమున చూడుము. నా తప్పులను క్షమింపుము. వాత్సల్యముతో రక్షింపుము. 


9. మహాదేవ! దేవేశ! దేవాది దేవ! 
స్మరారే! పురారే! యమారే! హరేతి 
(బ్రువాణః స్మరిష్యామి భక్వ్యా భవంతం 
తతో మే దయాశీల! దేవ! ప్రసీద. 


ఓ మహాదేవ! దేవేశ! దేవాదిదేవా! కామారే! పురారే! కాలాంతకా! హరా! అని 
పలుకుచు భక్తితో నిన్ను స్మరింపగలను. ఓ దయాస్వభావా! నన్ను అనుగ్రహింపుము. 
10. త్వదన్యః శరణ్యః ప్రపన్నస్య నేతి 

ప్రసీద స్మర న్నేవ హన్యాం స్తు దైన్యమ్‌ 
న చేత్తే భవే ద్భక్త వాత్సల్యహాని 
స్తతో మే దయాళో! సదా సన్నిధేహి. 


భక్తులకు స్‌ కన్న శరణ్యుడు లేడు. ప్రసన్నుడవుకమ్ము. నిన్ను స్మరించుచు నా 
దైన్యము పోద్రోలుదుము. నీకు భక్తవాత్సల్యమున్నచో సన్నిధిని దయచేయుము. 


11. అయం దానకాల స్త్వహం దానపాత్రం 
భవా నేవ దాతా త్వదన్యం న యాచే 
భవదక్తి మేవ స్థిరాం దేహి మహ్యం 
కృపాశీల! శంభో! కృతార్జో౭ స్మి తస్మాత్‌ 
ళు కృపాశీల శంభో! ఇది దాన మిచ్చుటకు మంచికాలము. నేను మంచి 
దానపాత్రుడను, నీవు గొప్పదాతవు. నిన్ను తప్పనెవ్వరిని యాచింపను, స్థిరమైన భక్తినే 
నాకిమ్ము, దానివలన నేను కృతార్థుడనగుదును. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


12. పశుం వేత్సి చేన్మాం తమే వాధిరూఢః 
కలంకీతి వా మూర్శి ధత్సే తమేవ 
ద్విజిహ్వః పునః సో౭_పి తే కంఠభూషా 
త్వదంగీకృతాః శర్వ! సర్వే౭_పి ధన్యాః. 
నన్ను పశువని తలంచెదవేని నీ వాహనము పశువేగదా, నేను కలంకినని 
తలచెదవేమో! నీ శిరమున భూషణముగా కలంకముగల వానినే (చంద్రుని) 
ధరించితివిగదా! ద్విజిహ్వుడనని (అబద్ధములాడువాడనని) తలంచితివేని నీ కంఠా 
భరణముగా ద్విజిహ్వుని (సర్పమును) దాల్చితివి గదా! నీ వంగీకరింపవలెనేగాని 
ఎవ్వరైనా అందజూ ధన్యులే యగుదురు. 


183. న శక్నోమి కర్తుం పరద్రోహ లేశం 
కథం ప్రీయసే త్వం న జానే గిరీశ! 
తథాహి ప్రసన్నో౭_సి కస్యాపి కాన్హా 
సుతద్రోహిణో వా పితృద్రోహిణో వా. 
నేను లేశమైనా పరద్రోహము చేయలేనివాడను గనుక నా కెట్లు నీవు 
ప్రసన్నుడవగుదువు? భార్యాపుత్రులకు ద్రోహము చేసిన (వదలిన) వానికిగాని - 
పితృద్రోహము చేసిన (వదలి పెట్టిన) వానికిగాని ప్రసన్నుడవగుదువు. 


14. స్తుతిం ధ్యాన మర్గాం యథావ ద్విధాతుం 
భజన్న వ్యజానన్‌ మహేశావలంబే 
త్రసంతం సుతం త్రాతు మగ్రే మృకండో 
ర్యమప్రాణ నిర్వాపణ త్వత్పదాబ్దమ్‌ 
ఓ మహేశా! నీ స్తుతినిగాని, ధ్యానమునుగాని, పూజనుగాని, యథావిధిగా 
చేయుటకై యత్నించుచున్నను తెలియనివాడవయ్య. కనుక స్వామి! మృత్యుభయమున 
వణకుచున్న మార్మందేయుని రక్షించుటకై యమ ప్రాణములను బలిగొన్న 
నీ పాదపద్మమునే నమస్మరించెదను. 


15. శిరో దృష్టి హృద్రోగ శూల ప్రమేహ 
జ్వరారో జరా యక్ష్మ హిక్కా విషార్తాన్‌ 
త్వ మాద్యో భిష గృేషజం భస్మ శంభో! 
త్వ ముల్లాఘ యాస్మా న్వపురాఘవాయ 
శిరోదృష్టి, హృద్రోగములు, ప్రమేహజ్వరార్నోవ్యాధులు, జరా రాజయక్ష్మ హిక్కా 
విషములు మొదలైన రోగబాధలకు నీ వాదివైద్యుడవు, నీ మందు భస్మము మమ్ములను 
దేహలాఘవ (ఆరోగ్యము) కొజకు రోగహితులను చేయుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ాలాో్డ) 


16. దరిద్రో౭_స్యభ ద్రో౭_స్మి భగ్నోం_స్మి దూయే 
విషణ్జో౭_స్మి సన్నో౭_ స్మి ఖిన్నోల స్మి చాహం 
భవా స్రాణినా మన్తరాత్మాల సి శంభో 
మమాధిం న వేత్సి ప్రభో! రక్ష మాం త్వమ్‌. 


దరిద్రుడను, అభద్రుడను, భగ్నుడను, విషణ్డుడను, సన్నుడను, ఖిన్నుడనై 
విచారించుచున్నాను. నీవు ప్రాణులకెల్ల అంతరాత్మవుగదా! నా మనసులోనున్న 
విచారములను పోద్రోలి రక్షింపుము. 


17. తద్వీక్షోః కటాక్ష పతే (త్రక్ష! యత్ర 
క్షణం క్ష్మాచ లక్షీ ఫ్ర స్వయం తం వృణా తే 
కిరీటస్సుర చ్చామర చృ(త్రమాలా 
కలాచీ గజ క్షామ భూషా విశేషైః 
ఓ శివా! త్ర్యంబకా! నీ నేత్ర కటాక్ష మెవని పై క్షణకాల మనుగ్రహించునో 
వానిని లక్ష్మియు, భూదేవియు స్వయముగా వరించి కిరీట చృత్ర చామర మాలా 
కలాచీ గజ క్షమ భూషా విశేషములతో అనుగ్రహించెదరు. 


18. భవాన్యై భవాయాపి మాత్రే చ పిత్రే 
మృదడాన్వ్యై మృడాయా ప్యఘఘ్టైై మఖఘ్నే 
శివాంగ్యై శివాంగాయ కుర్మః శివాయై 
శివా యాంబికాయై నమ (స్రంబకాయ. 


జగన్మాతా పితలగు భవానీ భవులకు, అఘమఘ్నీ మఖమఘ్నులగు మృడానీ 
మృడులకు, శివాంగీ శివాంగులగు శివులకు, అంబికా త్యంబకులకు నమస్మారములు. 
19. భవ ద్గౌరవం మల్లఘుత్వం విదిత్వా 
ప్రభో! రక్ష కారుణ్యదృష్ట్యానుగం మామ్‌ 
శివాత్మానుభావస్తుతా వక్ష మో౭_హం 
స్వశక్తా కృతం మే£_పరాధం క్షమస్వ, 
ప్రభూ! నీ గౌరవము, నా లఘుత్వము నెతీగి నిన్ననుసరించు నన్ను దయా 
దృష్టితో రక్షింపుము. శివ స్వరూపానుభవమును స్తుతించుటయందు సమర్థుడను కాను. 
మిక్కిలి ఆశక్తి వలన చేసిన యా యపరాధమును క్షమింపుము. 


20. యదా కర్ణ రగ్ధం వ్రజే త్మాలవాహ 
ద్విష తృంఠ ఘంటా ఘణాత్మారనాదః 
వృషాధీశ మారుహ్య దేవౌపవాహ్యం 


' ల్‌ 
తదా వత్స! మాఖీ రితి ప్రీణయ త్వమ్‌. శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములు 


ఏ క్షణమున యమ మహిష గళ ఘంటా ఘణఘణాత్మార నాదము నా కర్ణ 
రంధ్రమున బడునో, ఆ క్షణముననే నీవు నందివాహనా రూఢుడవై వచ్చి వత్సా! 
భయపడకుము, అని ఆనంద పరుపగోరుచున్నాను. 


21. యదా దారుణా భాషణా భీషణా మే 
భవిష్య న్యుపాంతే కృతాంతస్య దూతాః 
తదా మన్మన స్త్వ త్పదాంభోరుహస్థం 
కథం నిశ్చలం స్యాన్న మస్తే౭స్తు శంభో! 
శంభూ! దారుణ భాషణములతో భయపెట్టుచు యమదూతలు ఎప్పుడు నన్ను 
చుట్టుముట్టెదరో అప్పుడు నా మనోభృంగము నీ పాద పద్మ మధ్యమున చేరి యెట్లు 
నిలుచునాయని నమస్మరించుచున్నాను. 


22. యదా దుర్ని వారవ్యథో9_ హం శయానో 
లుఠ న్నిశ్వ సన్నిః సృతావ్యక్తవాణిః 
తదా జహ్ను కన్యా జలాలంకృతం తే 
జటామండలం మన్మనోమందిరే స్యాత్‌. 


శివా! ఎప్పుడు నివారింపరాని బాధతో పొరలుచు నిశ్వసించుచు పొరబాటుమాట 
లాడుచుండునో అప్పుడు గంగా ప్రవాహాలంకృత మైన నీ జటామండలము 
నామనోమందిరమున నిలుచుగాక ! 


28. యదా పుత్రమిత్రాదయో మత్సకాశే 
రుద న్యన్య హా కీదృశీయం దశేతి 

తదా దేవ దేవేశ! గౌరీశ ! శంభో ! 
నమస్తే శివాయే త్యజస్రం బ్రవాణి. 


ఏ సమయమున నా పుత్ర మిత్రాదులు నా సమీపమున నుండి ఇతనికిట్టి 
యవస్థ వచ్చెనే యని ఏడ్చుచుందురో అప్పుడు నా వాక్కు ఓ దేవదేవేశ! గౌరీశ! శంభో! 
శివా! నీకు నమస్మారము అని ఎడము లేకుండా బలుకుగాక ! 

24. యదా పశ్యతాం మా మసౌ వేత్తి నాస్మా 
నయం శ్వాస ఏవేతి వాచో భవేయుః 
తదా భూతిభూషం భుజంగావనద్ధం 
పురారే! భవంతం స్ఫుటం భావయేయమ్‌. 


ఓ (త్రిపురాంతకా! ఏ సమయమున మరణావస్థలోనున్న నన్ను చూచువారు 
“నన్ను గుర్తించినాడు” - “మమ్ములను గుర్తింపలేదు” అని చెప్పుకొనుచుందురో ఆ 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —G 


సమయమున విభూతిభూషణుని, భుజంగావతంసుని నిన్ను సృష్టముగా భావమున 
దర్శింప ననుగ్రహింపుము. 


25. యదా యాతనాదేహ సందేహవాహీ 
భవే దాత్మ దేహేన మోహో మహాన్నే 
తదాకాశ శీతాంశు సంకాశ మీశ ! 
స్మరారే ! వపు స్తే నమస్తే స్మరామి. 
ఓ కామాంతకా! ఏ సమయమున నా ఆత్మ దేహమున యాతనాదేహ మనెడి 
సందేహమును కలిగించు మహామోహము కలుగకుండునో అప్పు డాకాశమున 
వెలుగుచున్న పూర్ణ చంద్రునివంటి నీ శరీరమును స్మరించి నమస్మరించెదను. 


26. యదాపార మచ్చాయ మస్థాన మది 
ర్జనై ర్వా విహీనం గమిష్యామి మార్గమ్‌ 
తదాతం నిరున్ధన్‌ కృతాంతస్య మార్గం 
మహాదేవ! మహ్యం మనోజ్ఞం ప్రయచ్చ. 


ఓ మహాదేవ! ఏ కాలమున నిలువనీడ లేక, జలమైన లేక, తోడు లేక, అంతులేని 
ఆ యమలోక మార్గమున నడవవలసివచ్చునో ఆ సమయమున నీ వా మార్గము 
నడ్డగించి నీ మనోహరమైన మార్గము ననుగ్రహింపుము. 
27. యదా రౌరవాది స్మర న్నేవ భీత్యా 
ప్రజా మ్యత్ర మోహం మహాదేవ! ఘోరమ్‌ 
తదా మా మహో! నాథ! కస్తారయిష్య 
త్యనాథం పరాధీన మర్ధేందు మౌళే !. 


ఓ బాలచంద్రమౌళీ! ఏ సమయమున రౌరవాది మహానరకములను స్మరించుచు 
భయమునొంది మూర్భనొందెదనో అట్టి సమయమున అనాథుడనైన నన్ను నీకన్న 
రక్షించువా రెవరు గలరు ? 


28. యదా శ్వేతప్రతాయ తా9_లంఘ్యశక్తేః 
కృతాన్తా దృ్యయం భక్తి వాత్సల్యభావాత్‌ 
తదా పాహి మాం పార్వతీవల్లభా౭ న్యం 
న పశ్యామి పాతార మేతాదృశం మే. 


ఓ ధవళాంగ! అలంఘ్య శక్తియగు యమధర్మరాజు వలని భయము నా కెప్పుడు 
కలుగునో అపుడు వాత్సల్యముతో వచ్చి నన్ను రక్షింపుము. ఓ పార్వతీ వల్లభా! నీవంటి 
రక్షకుల నెవ్వరిని చూడలేదు. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


29. ఇదానీ మిదానీం మృతి ర్మే భవిత్రీ 
త్యహో! సంతతం చిన్తయా పీడితో౭ స్మి 
కథం నామ మాభూ న్మృతౌ భీతి రేషా 
నమస్తే గతీనాం గతే! నీలకంఠ!. 
ఓ శరణశరణ్య! నీలకంఠ! ఇప్పుడో ఇంకొకింతకో మృతి వచ్చు ననెడి చింతలో 
నెల్లప్పుడు బాధపడుచున్నాను. ఈ మరణ భయము నాకెట్లు పోద్రోలెదవోగదా! నీకు 
నమస్కారము. 


80. అమర్యాద మేవాహ మాబాలవృద్ధం 
హరన్తం కృతాన్తం సమీక్ష్యాస్మి భీతః 
మృతౌ తావకాంఘ్యబ్ద దివ్య ప్రసాదా 
దృవానీపతే ! నిర్భయో9_ హం భవాని. 
ఓ భవానీనాథ! యముడు అమర్యాదముగా ఆ బాలవృద్ధముగా ప్రాణులను 
కొనిపోవుట చూచి భయపడుచున్నాను. మృతికాలమున నీ పాదపద్మమువలన నేను 
నిర్భయుడ నగుదునుగాక! 


81. జరా జన్మ గర్భాదివాసాది దుఃఖా 
న్యసహ్యోని జహ్యాం జగన్నాథ! దేవ! 
భవన్తం వినా మే గతి ర్నైవ శంభో! 
దయాళో! న జాగర్తి కింవా దయా తే? 
దేవా! అసహ్యములైన జర, జన్మము, గర్భవాసము మొదలైన దుఃఖములను 
విడిపింపుము. ఓ దయాళూ! నీకన్న నాకు గతి లేదు. నీ దయ నిద్రపోవుచున్నదా ? 


32. శివాయేతి శబ్లో నమః పూర్వ ఏష 
స్మరన్‌ ముక్తి కృన్మృత్యుహా తత్త్వవాచీ 
మహేశాన! మాగా న్మనస్తో వచస్తః 
సదా మహ్య మేత త్రదానం ప్రయచ్చ. 

ఓ మహేశ్వరా! స్మరించువారికి మృత్యువును పోగొట్టుచు తత్త్వమును తెలుపునట్టి 
“నమశ్శివాయ” అను శబ్దము నా మనోవాక్కుల నుండి తొలగి పోకుండునట్లు వర 
ప్రదానము చేయుము. 

38. త్వమ ప్యంబ! మాం పశ్య శీతాంశుమౌలి 
ప్రియే! భేషజం త్వం భవవ్యాధిశాంతౌ 
బహుక్షేశభాజం పదాంభోజపోతే ! 
భవాబ్బౌ నిమగ్నం నయ స్వాద్య పారమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు-----్డఐ 


చంద్రమౌళి ప్రియా! అంబా! సంసారరోగశాంతికి బెషధము నీవు. ఈ 
భవసాగరమున మునిగి క్లేశపడుచున్న నన్ను నీ పాదపద్మమనే పడవలో చేర్చుకొనుము. 
84. అనుద్య ల్లలాటాక్షి వహ్ని ప్రరోహై 

రవామ స్ఫురచ్చారు వామోరు శోఖైః 
అనంగ భ్రమ ద్భోగి భూషా విశేషై 
రచన్షార్ధచూడై రలం దైవతైర్నః. 

లలాట నేత్రమున అగ్ని శిఖలులేని, వామ భాగమున వామాక్షి శోభలేని, 
శరీరమున సర్పభూషణములేని, జటామండలమున బాలచంద్రుని దాల్చని ఇతర 
దైవతములతో నాకేమి పనియున్నది ? 


85. అకంఠేకలంకా దనంగే భుజంగా 
దపాణౌ కపాలా దఫాలే9 న లాక్షాత్‌ 
అమౌళౌ శశాంకా దవామే కళత్రా 
దహం దేవ మన్యం న మన్యే న మన్యే. 
కలంకము కంఠమున లేని, సర్పములు శరీరమున లేని, కపాలము చేతిలో 
లేని, అనలాక్షము ఫాలమున లేని, చంద్రుడు మౌళిపై లేని, కళత్రము వామ భాగమున 
లేని, అన్య దేవతలను నేను తలపనే తలపను. 


86. మహాదేవ! శంభో! గిరీశ! త్రిశూలిన్‌! 
త్వయీదం సమస్తం విభా తీత్తి యస్మాత్‌ 
శివా దన్యథా దైవతం నాభిజానే 
శివోల హం శివోహం ౦ శివోల హం శివో హమ్‌. 


ఓ మహాదేవ! శంభూ! గిరీశా! త్రిశూలీ! నీయం దీ సమస్తము విభాసిల్లు 
చుండుటవలన నీకన్న వేరుగా దైవతమును గుర్తింపలేను. శివోల_ హం, శివోత హం, 
శివోలి హం, శివోత_ హం, (నేను శివుడనే). 


87. యతోల జాయ తేదం ప్రపంచం విచిత్రం 
స్థితిం యాతి యస్మిన్‌ యదేకాన్త మన్తే 
న కర్మాదిహీనః స్వయంజ్యోతి రాత్మా 
శివోల_ హం, శివోల హం, శివోల హం, శివోల హమ్‌. 


ఎవ్వనివలన ఈ విచిత్రమైన ప్రపంచము పుట్టినదో, ఎవనిచేత నిది నిలిచి 
యున్నదో, ఎవనియందు లయించుచున్నదో, అట్టి కర్మాదులులేని స్వయం జ్యోతి 
రాత్మయగు శివుడే నేను - శివుడే నేను. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


88. కిరీటే నిశేశో లలాటే హుతాశో 
భుజే భోగిరాజో గళే కాలిమా చ 
తనౌ కామినీ యస్య తత్తుల్య దేవం 
న జానే న జానే న జానే న జానే. 


కిరీటమున నిశేశుడు, లలాటమున హుతాశుడు, భుజమున భోగిరాజు, 
గళమున కాలిను, శరీరమున ఉమ కలిగిన నీతో సమానుడగు దేవుని నే నెబుంగ 
నెజఖుంగ నెజఖుంగను. 


89. అనేన స్తవే నాదరా దంబికేశం 
పరాం భక్తి మాసాద్య తం యే నమన్తి 
మ్మతౌ నిర్భయా స్తే జనాస్తం భజన్తే 
హృదంభోజమధ్యే సదాసీన మీశమ్‌. 


ఏ పుణ్యాత్ములు హృదయమున పరమ భక్తిని సంపాదించుకొని అంబికాపతి 
నీ స్తవముచే ఆదరమున స్తుతించి నమస్మరించెదరో వారు మరణకాలమున 
హృదయపద్మ మధ్యమున సదాసీనుడై యున్న ఈశ్వరుని నిర్భయులై భజించుచుందురు. 


40. భుజంగ ప్రియాకల్ప! శంభో ! మయెవం 
భుజంగ ప్రయాతేన వృత్తేన క్షుప్తమ్‌ 
నరః స్తోత్రమేతత్‌ పఠిత్వోరు భక్తా 
సుపుత్రాయురారోగ్యమైశ్వర్యమెతి 
భుజంగ భూషణములపై మోజు (పేమ) గల శంభూ! నీ స్తోత్రమును భుజంగ 
ప్రయాత వృత్తములతో క్లుప్త పరచితిని. ఈ స్తుతి నెవరు భక్తితో పఠించెదరో వారికి 
సుపుత్రాయురారోగ్యములను ఐశ్వర్యమును అనుగ్రహింపుము. 
ఇతి శ్రీ మచ్చంకర భగవత్పాద కృతం శివభుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణమ్‌. 


జీల ఆల ఆల 


ద్వాదశలింగ స్తోత్రమ్‌ 


1. సౌరాష్ట్ర దేశే వసుధావకాశే 
జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్‌ 
భక్తి ప్రదానాయ కృతావతారం 
తం సోమనాథం శరణం ప్రపద్యే. 


భూతలమునందలి సౌరాష్ట్ర దేశమునందు జ్యోతి స్వరూపుడై చంద్రరేఖ శిరో 
భూషణముగా గలిగి భక్తి ప్రబోధము కొరకై అవతరించిన శ్రీ సోమనాథస్వామిని 
శరణు పొందుదును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —GD 


2. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే 
శేషాద్రిశ్ళంగేల పి సదా వసంతమ్‌ 
త మర్జ్దునం మల్లికపూర్వమేనం 
నమామి సంసార సముద్రసేతు 


శ్రీ శేషగిరి శిఖర భూతమగు శ్రీశైల “ne నిరంతరము నివసించుచు, 
సంసారమనెడి సముద్రమును దాటుటకు వారధివంటివాడగు శ్రీ మల్లికార్డున స్వామికి 
నమస్మరింతును. 


3. అవంతికాయాం విహితావతారం 
ముక్తి ప్రదానాయ చ సజ్ఞనానామ్‌ 
అకాలమృత్యోః పరిరక్షణార్థం 
వందే మహాకాళ మహర సురేశమ్‌. 
సజ్జనులకు ముక్తి నొసంగుటకును, అకాలమృత్యువు నుండి రక్షించుటకును 
అవంతికా క్షేత్రమందు అవతరించిన దేవోత్తముడగు మహా కాళేశ్వరస్వామికి 
నమస్మరించెదను. 


4. కావేరికా నర్మదయోః పవిత్రే 
సమాగమే సజ్జనతారణాయ 
సదైవ మాంధాతృపురే వసంత 
మోంకార మీశం శివ మేక మీడే. 


సజ్జనుల తరింపజేయుటకై పవిత్రమైన కావేరి నర్మదా నదుల సంగమస్థానమగు 
మాంధాతృపురమున నెల్లపుడు సన్నిహితుడగు ఓంకారేశ్వరుడగు పరమశివుని స్తోత్రము 
చేయుదును. 


5. పూర్వోత్తరే పారలికాభిధానే 
సదాశివం తం గిరిజాసమేతమ్‌ 
సురా సురారాధిత పాదపద్మం 
శ్రీవైద్యనాథం సతతం నమామి. 


ఈశాన్యదిశయందు పారలికా క్షేత్రమునందు దేవాసురులచే నారాధింప బడిన 
పద్మములవంటి పాదములు గలిగి పార్వతీ సంయుతుడై శ్రీ వైద్యనాథుడును పేరుతో 
నొప్పారు సదాశివుని నిరంతరము నమస్మరింతును. 


6. ఆమర్ద సంజ్ఞై నగరే చ రమ్యే 
విభూషితాంగం ఇవా భోగైః 
సద్భుక్తి ముక్తి ప్రద మీశ మేకం 
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


మనోహరమగు ఆమర్ద నగరమునందు నలంకరింపబడిన శరీరము కలిగి 
నానావిధ భోగములతో నొప్పారుచు భుక్తిని ముక్తిని అనుగ్రహించు శ్రీనాథుని శరణు 
పొందుదును. 


7. సానంద మానందవనే వసంత 
మానందకందం హతపాపబృందమ్‌ 
వారాణసీనాథ మనాథనాథం 
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. 
ఆనందమగు వారాణసియందు ఆనందముతో సన్నిహితుడైన వాడును, 
పాపరాశిని నశింపజేయువాడును, ఆనందహేతుభూతుడును, గతిలేనివారికి 
దిక్షైనవాడును కాశీనాథుడు నగు శ్రీవిశ్వనాథుని శరణు పొందుదును. 
8. యో డాకినీ శాకినికా సమాజే 
నిషేవ్యమాణః పిశితాశనైశ్చ 
సదైవ భీమాది పద ప్రసిద్ధం 
తం శంకరం భక్తహితం నమామి. 
డాకినీ శాకినీ సమాజమున రాక్షసులచే సేవింపబడుచు భీమాది పదములచే 
ప్రసిద్దుడై భక్తులకు హితకరుడగు శ్రీ శంకరుని నమస్మరింతును. 


9. శ్రీతామపర్లీ జలరాశి యోగే 
నిబధ్య సేతుం నిశి బిల్వపత్రెః 
శ్రీరామచంద్రేణ సమర్పితం తం 
రామేశ్వరాఖ్యం సతతం నమామి. 


తామ్రపర్ణీనదీ సముద్ర సంగమ స్థలమునందు సేతువును బంధించి, రాత్రి 
యందు మారేడు దళములచే శ్రీ రామచంద్రుడు పూజించిన రామేశ్వరస్వామిని 
నిరంతరము నమస్మరింతును. 
10. సింహాద్రి పారే౭_పి తటే రమన్తం 
గోదావరీతీర పవిత్రదేశే 
యద్దర్భనా త్సాతకజాతనాశః 
ప్రజాయతే త్ర్యంబక మీశ మీడే. 


సింహాద్రి ప్రాంతమున గోదావరినదియొక్క పవిత్ర ప్రదేశమునందు క్రీడించుచున్న 
వాడును, దర్శన మాత్రముచేతనే పాతక సముదాయమును నశింపజేయువాడు నగు 
త్ర్యంబక స్వామిని స్తుతింతును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ —Gి 


11. హిమాద్రి పార్చ్వే౭_పి తటే రమన్తం 
సంపూజ్యమానం సతతం మునీందైః 
సురాసురై ర్యక్ష మహోరగాద్ద్యైః 
కేదారసంజ్ఞం శివ మీశ మీడే 
హిమగిరి ప్రాంతమున క్రీడించుచున్న వాడును, మునీశ్వరుల చేతను, దేవాసురుల 
చేతను, యక్షుల చేతను, నాగుల చేతను నెల్లపుడు పూజింపబడుచుండెడివాడు నగు 
కేదారేశ్వర స్వామిని స్తుతించుదును. 


12. ఏలాపురీ రమ్యశిలాలయే9_స్మి 
న్సముల్ల సంతం త్రిజగద్వ రేణ్యమ్‌ 
వన్దే మహోదార తర స్వభావం 
సదాశివం తం ధిషణేశ్వరాఖ్యమ్‌. 
ఏలాపురమునందలి మనోహరమైన శివాలయమునందు విరాజిల్లుచున్న వాడును, 
ముల్లోకములందును గ్రేష్ణుడును, మిక్కిలి ఉదార భావము గల ధిషణేశ్వర స్వామికి 
ఎల్లపుడు నమస్మరింతును. 
13. ఏతాని లిజ్లాని సదైవ మర్యాః 
(ప్రతః పఠంతో9_మలమానసాశ్ళ 
తే పుత్ర పౌడ్రైశ్చ ధనై రుదారైః 
సత్మీర్తి భాజ స్సుఖినో భవన్తి. 
ఈ ద్వాదశ శివలింగములను నిరంతరము ప్రాతకాలమున స్మరించు మానవులు 
పరిశుద్ధమైన మనస్సుగలవారై, మంచి కీర్తిగలవారై పుత్ర పౌత్రులతోను, గొప్ప 
ధనములతోను సుఖము ననుభవింతురు. 


ఇతి శ్రీ మచ్చుంకర భగవత్స్తాద కృతం ద్వాదశలింగ స్తోత్రం నంవూర్ధమ్‌. 


ఆీఅ ఆీల ఆీఅ 


1. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం 
వ్యాలయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్‌ 
నారదాది యోగిబృంద వందితం దిగంబరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
ఫ్‌ కృత స్తో 


దేవేంద్రునిచే సేవింపబడుచున్న పవిత్రమగు పాదపద్మములు గలవాడును, 
నాగయజ్ఞోపవీతముగలవాడును, చంద్రుడు శిరస్సునందుగలవాడును, దయానిధియు, 
నారదుడు మున్నగు యోగి సముదాయముచే నమస్మరింపబడుచున్న దిగంబరుడగు 
వారాణసీపుర ప్రభువగు కాలభైరవుని సేవింతును. 


2. భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం 
నీలకంఠ మీప్సితార్థ దాయకం టత్రిలోచనమ్‌ 

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 


కోటి సూర్యప్రకాశుడును, సంసార సముద్రమునుండి తరింపజేయువాడును, 
గరళమును కంఠమునందు ధరించినవాడును, అభీష్టముల నొసంగెడువాడును, మూడు 
నేత్రములు గలవాడును, మృత్యువును జయించినవాడును, పద్మములవంటి నేత్రములు 
గలవాడును, జపమాలను-త్రిశూలమును ధరించువాడును, నాశరహితుడును, కాశీ 
పురాధీశ్వరుడును నగు కాలభైరవుని సేవింతును. 


3. శూల టంక పాశ దండ పాణి మాదికారణం 
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్‌ 
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 


శూలము, టంకము, పాశము, దండము అను ఆయుధములను హస్తముల 
ధరించుచున్నవాడును, జగత్తునకు మూలకారణమైనవాడును, నల్లని శరీరము కల 
వాడును, ఆది దేవుడును, నాశరహితుడును, ఉపద్రవ శూన్యుడును, భయంకరమైన 
పరాక్రమము గలవాడును, సమర్భుడును, విచిత్రమగు తాండవమునందు ప్రీతిగల 
వాడును, కాళీపురాధీశ్వరుడును నగు కాలభైరవుని సేవించెదను. 


4. భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారువిగ్రహం 

భక్త వత్సలం స్థిరం సమస్తలోక నిగ్రహమ్‌ 

నిక్వణ న్మనోజ్ఞ హేమ కింకిణీ లసత్మరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 
భుక్తిని ముక్తిని నొసంగువాడును, శ్రేష్టమును, మనోహరమును నగు శరీరము 

గలవాడును, భక్తులయందు వాత్సల్యముగలవాడును, చలింపని వాడును, సమస్త 
జగద్రూపుడును, ధ్వనించుచున్న మనోహరములగు బంగారు చిరుగంటలచే ప్రకాశించు 
కటి ప్రదేశముగలవాడును, కాశీపురాధీశ్వరుడును నగు కాలభైరవుని సేవింతును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ —GaD 


ర్‌. ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం 
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్‌ 
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 


ధర్మసేతువును పాలించువాడును, అధర్మమార్గమును నశింపజేయువాడును, 
పాశములవలె బంధించు కర్మపాశములను విడిపించువాడును, సుఖదాయకుడును, 
సర్వవ్యాపకుడును, బంగారపు రంగుగల కేశపాశముచే ప్రకాశించు శరీరముచే 
నిర్మలమైన కాశీపురాధీశ్వరుడగు కాలభైరవుని సేవింతును. 
6. రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్య్మకం 
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్‌ 
మృత్యుదర్పనాశనం కరాళదంట్ట భూషణం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 


రత్న ఖచితమైన పాదుకల కాంతిచే మనోహరమగు పాద ద్వంద్వముగల 
వాడును, శాశ్వతుండును, సాటిలేనివాడును, ఇష్టదైవమును, నిర్మలమైనవాడును, మృత్యు 
దేవతయొక్క గర్వభంజకుడును, భయంకరములగు కోరలు అలంకారములుగ గల 
కాశీపట్టణ ప్రభువగు కాలభైరవుని సేవింతును. 


7. అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం 
దృష్టిపాత నష్ట పాపజాల ముగ్ర శాసనమ్‌ 
అష్టసిద్ధి దాయకం కపాలమాలికాధరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 


వికటమైన నవ్వుచే బ్రద్దలైన బ్రహ్మాండ సముదాయముగల వాడును, దృష్టి 
ప్రసారములచే నశించిన పాపసముదాయముగలవాడును, కఠోరమైన శాసనముగల 
వాడును, అణిమాద్యష్టసిద్ధుల నొసంగువాండును, కపాలముల మాలను ధరించిన 
వాడును కాశీపుర ప్రభువగు కాలభైరవుని సేవింతును. 


8. భూతసంఘ నాయకం విశాల కీర్తి దాయకం 
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్‌ 
గీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 


భూతసంఘములకు నాయకుడును, విస్తారమైన కీర్తి నొసంగువాడును, 
కాశీపురమునగల జనుల పుణ్యపాపములను శోధించు (ప్రభువును, గానమార్గమునందు 
ఆరితేరినవాడును, ప్రాచీనుడును, జగన్నాథుడును, కాశీపురనాథుడును నగు కాల భైరవుని 
సేవింతును. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


9. కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం 
జ్ఞాన ముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్థనమ్‌ 
శోక మోటా లోభ దైన్య కోప తాప నాశనీం 
తే ప్రయాన్తి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్‌ 
మనోహరమైనదియు, జ్ఞాన మోక్షములను సాధించునదియు, గొప్ప పుణ్యమును 
పెంపొందించునదియు, శోకమును, మోహమును, లోభమును, దీనభావమును, 
కోపమును, తాపమును పోగొట్టునదియు నగు నీ కారభైరవాష్టకమును పఠించువారు 
తప్పక శ్రీ కాలభైరవుని పాదసన్నిధిని చేరుదురు. 
ఇతి శ్రీమచ్చంకర భగవత్పాద కృతం కాలభైరవాష్టకం సంపూర్ణమ్‌. 


జీల ఆల ఆీల 


ఉమామహేశ్వర స్తోత్రమ్‌ 


1. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం 
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యామ్‌ 
నగేన్షకన్యా వృష కేతనాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌. 


ఎల్లప్పుడు నవయౌవనులైన, అర్ధనారీశ్వర స్వరూపమును ధరించిన పార్వతీ 
పరమేశ్వరుల కొరకు నమస్కారము. పర్వత పుత్రియెన, వృషకేతనముగాగల శంకర 
పార్వతుల కొరకు నమస్కారము. (నమోనమః అని ఆదరార్థమందు ద్విర్వచనము. ) 


2. నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం 
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యామ్‌ 
నారాయణే నార్చిత పాదుకాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌. 


రసవత్తరమైన యుత్సవములు కలిగి నమస్మరించువారికి కోరిన వరములిచ్చు 
పార్వతీ పరమేశ్వరుల కొరకు నమస్మారము. నారాయణుని చేత పూజింపబడు 
పాదుకలుగల శంకర పార్వతుల కొరకు నమస్మారము. 


8. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం 
విరించి విష్ట్విన్ట సుపూజితాభ్యామ్‌ 
విభూతి పాటీర విలేపనాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _  —Gి 


ఎద్దు వాహనముగాగల, (బ్రహ్మో, విష్ణువు, ఇంద్రుల చేత పూజింపబడు పార్వతీ 
పరమేశ్వరుల కొరకు నమస్మారము. విభూతిని, గంధమును పూసుకొన్న శంకర 
పార్వతుల కొరకు నమస్మారము. 


4. నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం 
జగత్సతిభ్యాం జయవిగ్రహాభ్యామ్‌ 
జమ్ఫారి ముఖ్య రభివన్టితాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 
జగదీశ్వరులైన, జగద్భర్తలైన, మంగళ విగ్రహులైన పార్వతీ పరమేశ్వరుల కొరకు 
నమస్మారము. ఇంద్రుడు మొదలగు వారల చేత నమస్మరించబడు శంకరపార్వతుల 
కొరకు నమస్కారము. 
5. నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం 
పంచాక్షరీ పజ్ఞుర రంజితాభ్యామ్‌ 
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 
పరమౌషధస్వరూపులైన, పంచాక్షరియను పంజరమందు నొప్పుచున్న పార్వతీ 
పరమేశ్వరులకొరకు నమస్మారము. ప్రపంచముయొక్క ఉత్పత్తి స్థితి లయకారణ భూతులైన 
శంకర పార్వతుల కొరకు నమస్మారము. 


6 నమః శివాభ్యాం మతిసున్దరాభ్యా 
మత్యన్త మాస క్త హృదమ్బుజాభ్యామ్‌ 
అశేష లోకైక హితం కరాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 


అతి సుందరులైన, మిక్కిలి (ప్రేమతో కూడుకొనిన హృదయ కమలములుగల 
పార్వతీ పరమేశ్వరుల కొరకు నమస్మారము. సమస్త లోకమునకు ముఖ్యమైన హితమును 
కలుగ చేయునట్టి శంకర పార్వతుల కొరకు నమస్మారము. 


7. నమః శివాభ్యాం కలినాశకాభ్యాం 
కంకాళ కళ్యాణ వపుర్ధరాభ్యామ్‌ 
కైలాస శైల స్థిత దేవతాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


పాపమును పోగొట్టునట్టి మంగళ ప్రదములైన యొముకలచే శుభమైన శరీరమును 
ధరించిన పార్వతీ పరమేశ్వరులకొరకు నమస్కారము. కైలాసమందున్న దేవతా 
స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుల కొరకు నమస్కారము. 
8. నమః శివాభ్యాం మశుభాపహాభ్యా 
మశేష లోకైక విశేషితాభ్యామ్‌ 
అకుంఠితాభ్యాం స్మృతిసంధృతాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 
అశుభమును పోగొట్టునట్టి, సమస్త లోకమును అతిశయించియున్న పార్వతీ 
పరమేశ్వరుల కొరకు నమస్కారము. అకుంఠితులైన (అనగా వ్యర్థముకాని విశేష 
స్మ ఎ్రతితో కూడిన) శంకర పార్వతుల కొరకు నమస్మారము. 


9. నమః శివాభ్యాం రథవాహనాభ్యాం 
రవీన్దు వైశ్వానర లోచనాభ్యామ్‌ 

రాకా శశాంకాభ ముఖామ్బుజాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 


రథము వాహనముగాగల సూర్య, చంద్ర, అగ్నులు నేత్రములుగాగల పార్వతీ 
పరమేశ్వరుల కొరకు నమస్మారము. పూర్ణిమనాటి చంద్రకాంతివంటి కాంతిగల 
ముఖపద్మములుగల శంకర పార్వతుల కొరకు నమస్మారము. 


10. నమః శివాభ్యాం జటలంధరాభ్యాం 
జరామృతిభ్యాం చ వివర్ణి తాభ్యామ్‌ 
జనార్దనాబోద్భవ పూజితాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 


జటా సముదాయమును ధరించిన జరామృత్యు రహితులైన పార్వతీ పరమేశ్వరుల 
కొరకు నమస్మారము. జనార్దనుని చేతను (బ్రహ్మ చేతను పూజింపబడు శంకర 
పార్వతులకారకు నమస్మారము. 


11. నమః శివాభ్యాం విష మేక్షణూభ్యాం 
బిల్వచ్చదా మల్లిక దామళ్ళద్య్యామ్‌ 
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 
మూడు నేత్రములుగల, మారేడు దళముల యొక్కయు మల్లెపూల యొక్కయు 


దండలను ధరించిన పార్వతీ పరమేశ్వరుల కొరకు నమస్మారము. శోభావతీ శాంత 
వతీశ్వరులైన శంకర పార్వతుల కొరకు నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ —Gి 


12. నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం 
జగత్రయీ రక్షణ బద్ధహృద్భామ్‌ 
సమస్త దేవాసుర పూజితాభ్యాం 
నమోనమః శంకర పార్వతీభ్యామ్‌! 

పశుపాలకులైన, మూడు లోకములను రక్షించుటయందు దృఢసంకల్పముగల 
పార్వతీ పరమేశ్వరుల కొరకు నమస్మారము. సమస్తమైన దేవతల చేత, రాక్షసుల 
చేత పూజింపబడు శంకర పార్వతుల కొరకు నమస్మారము. 

13. స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం 
భక్త్యా పఠే ద్వాదశకం నరో యః 

స సర్వ సౌభాగ్య ఫలాని భుం క్తే 

శతాయు రన్తే శివలోక మేతి. 

ఏ నరుడు ద్వాదశ శ్లోకాత్మకమైన ఈ స్తోత్రమును భక్తితో శివపార్వతుల ప్రీతికొరకు 
మూడు కాలములయందు పఠించునో, అతడు నూరు సంవత్సరములు ఆయుర్దాయము 
గలిగి ఇహలోకమున సర్వ సౌభాగ్యములను అనుభవించును. అనన్తరము శివలోకమును 
పొందును. 

ఇతి శ్రీమచ్చంకర భగవత్తాద క్రతం ఉమామ హేళ్ళర స్తోత్రం నంవూర్ధమ్‌. 


ఆీల ఆీల ఆీబ 


శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్‌ 


1. శ్రీమదాత్మనే గుణైకసింధవే నమశ్శివాయ 
ధామలేశ ధూత కోక బంధవే నమశ్శివాయ 
నామశోషితానమ దృవాంధవే నమశ్శివాయ 
పామరేతర ప్రధాన బంధవే నమ శివాయ. 


శ్రీ సంపన్నమైన యాత్మరూపునకు గుణసాగరునకు శివునకు నమస్మారము. 
అత్యల్ప తేజోలేశముచే సూర్యుని ధిక్కరించువాడు, వినతులగు భక్తుల భావాంధువును 
(సంసారమనెడి పాడునూతిని) ఇంకించువాడు, పుణ్యజన ముఖ్యబంధువు అగు శివునికి 
నమస్మారము. 
2. కాలభీత విప్రబాల పాల! తే నమ శృివాయ 
శూలభిన్న దుష్టదక్షబాల! తేనమ శివాయ 
మూలకారణాయ కాలకాల ! తే నమ శృివాయ 
పాలయాధునా దయాలవాల! తే నమ శ్చివాయ. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


యమునకు జడిసిపోవు బ్రాహ్మణ బాలుని రక్షించినవాడ! (మార్మండేయ జీవనదాత 
యన్నమాట). శూలముచే దుష్టుడగు దక్షుని ఫాలము బగులగొట్టినవాడ! మూలకారణా! 
కాలకాల! నీకు నమస్మారము. దయకు ఆలవాలమైనవాడ! ఇపుడు నన్ను పాలింపుము. 
శివునకు నీకిదే నమస్కారము. 


శ. ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమ శివాయ 
దుష్టదైత్య వంశ ధూమకేతవే నమ శివాయ 
సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమ శివాయ 
అష్టమూర్తయే వృషేంద్రకేతవే నమ శివాయ. 
అభీష్ట వస్తువుల నిచ్చుటలో ముఖ్య హేతువవు, దుష్టదానవ వంశములకు 
ధూమకేతువవు, సృష్టి పాలకుడవు, ధర్మ సేతువవు, అష్టమూర్తివి, వృష భేంద్రుడు 
కేతువునందుగలవాడవు అగు శివునకు నీకు నమస్కారము. 


4. ఆపదద్రి భేద టంక హస్త! తే నమ శివాయ 
పాపహారి దివ్యసింధు మస్త! తే నమ శివాయ 
పాపదారిణే లసన్న మస్త! తే నమ శ్శివాయ 
శాపదోష ఖండన ప్రశస్త! తే నమ శివాయ. 


ఆపదల నెడి కొండల బ్రద్దలగొట్టు రాతిఉలి చేత గలవాడవు. పాపముల హరించు 
దివ్యగంగ శిరమున గలవాడవు. పాపముల చీల్చి చెండాడు వాడవు, అందరి 
నమస్మారము లందు కొనువాడవు. శాపదోషముల ఖండింపగల మహేశ్వరుడవు. 
శివుడవు. నీకు నమస్కారము. 


5. వ్యోమకేశ దివ్యభవ్యరూప! తే నమ శ్శివాయ 
హేమ మేదినీ ధరేంద్ర చాప! తే నమ శివాయ 
నామమాత్ర దగ్ధ సర్వపాప! తేనమ శ్చివాయ 
కామనైక తానహృద్దురాప! తే నమ శృివాయ. 
ఆకాశము కేశముగాగల దివ్యము, మంగళకరము అయిన రూపుగలవాడా! 
బంగారుకొండ (మేరువు) విల్లుగా గలవాడా! నామమాత్రముచే (శివనామో చ్చారణ 


మాత్రముచేత) నెల్ల పాపముల దహించువాడా. కామన యెడల తదేక వృత్తిగల 
హృదయముల కందరానివాడా. నీకు నమస్మారము (సకాములకు దుర్ల భుడన్నమాట). 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __  —GD 


6. బ్రహ్మమస్తకావలీ నిబద్ధ! తే నమ శివాయ 
జిహ్మగేంద్రకుండల ప్రసిద్ధ! తేనమ శివాయ 

బ్రహ్మణే ప్రణీత వేదపద్ద! తే నమ శివాయ 
జిహ్మకాల దేహదత్త పద్ధ! తే నమ శృివాయ. 


బ్రహ్మమనగా వేదము. బ్రహ్మ మస్తకములు వేదశిరస్సులు. వేదాంతములు అందు 
నిబద్దుడవు. అనగా వేదాంత వాక్యముల యర్థమైయున్నాడవు. ఆదిశేషుడు కుండలముగా 
గలవాడవు. బ్రహ్మ స్వరూపుడవు. వేదవిహిత మార్గ ప్రవర్తకుడవు. మోసగాడగు కాలుని 
దేహమును కాలదన్నినవాడవు నగు శివునకు నమస్కారము. 


7. కామనాశనాయ శుద్ధకర్మణే నమ శృివాయ 
సామగాన జాయమాన శర్మణే నమ శివాయ 
హేమకాంతి చాకచక్య వర్మణే నమ శృివాయ 
సామజాసురాంగలబ్ధి చర్మణే నమ శివాయ. 


కామహరుడు, శుద్ధకర్మ స్వరూపుడు, సామగానముచే సుఖము నందువాడు, 
బంగరుకాంతుల జక జకలునించు కవచముగలవాడు, గజాసురు మేని చర్మముగొన్న 
వాడు నగు శివునకు నమస్కారము. 


8. జన్మ మృత్యు ఘోర దుఃఖ హారిణే నమ శివాయ 
చిన్మయెకరూప దేహధారిణే నమ శివాయ 
మన్మనోరథావపూర్తి కారిణే నమ శివాయ 
మన్మనోగతాయ కామవైరిణే నమ శివాయ. 


జననమరణములను ఘోరదుఃఖములను హరించువాడు, చిన్మ యరూప శరీరము 
దాల్చువాడు, నా మనోరథముల నిండించువాడు, నా మనసునం దుండువాడు, మన్మ 
థవైరియునగు శివునకు నమస్కారము. 


9. యక్షరాజబంధవే దయాలవే నమ శివాయ 
దక్షపాణిశోభి కాంచనాలవే నమ శృివాయ 

పక్షిరాజవాహహృచ్భ్చయాలవే నమ శృివాయ 
అక్షిఫాల వేదపూతతాలవే నమ శ్చివాయ. 


యక్ష రాజగు కుబేరునికి చుట్టము, దయకు ఆటపట్టు, కుడి చేతియందు అగ్ని 
కలవాడు, గరుడ వాహనుని హృదయమున నివసించువాడు, ఫాలాక్షుడు, వేదములచే 
బవిత్రములయిన తాలువులు గలవాడు నగు శివునకు నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


10. దక్షహస్తనిష్ట జాతవేదసే నమ శివాయ 
అక్షరాత్మనే నమద్చిడౌజసే నమ శృివాయ 
దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ శివాయ 


ఉక్షరాజవాహ తే సతాంగతే నమ శృివాయ. 


కుడిచేతియం దగ్ని కలవాడు, అక్షర స్వరూపుడు, ఇంద్రునిచే నమస్మరింపబడువాడు, 
యజ్ఞ దీక్షితులయందు ప్రకటింపబడిన తన తేజస్సు గలవాడు (హోత శివుని 
అష్టరూపములలో నొకడు), వృషభేంద్రవాహనుడును, సజ్జనులకు గతియునగు శివునకు 
నీకు నమస్కారము. 
11. రాజతాచలేంద్రసాను వాసినే నమ శివాయ 
రాజమాన నిత్యమందహాసినే నమ శివాయ 
రాజకోరకావతంస భాసినే నమ శివాయ 
రాజరాజ మిత్రతా ప్రకాశినే నమ శ్శివాయ. 


వెండికొండ చరియలయందు వసించువాడు, ఎల్లపుడు మందహాసము చిందువాడు, 
చిన్ని జాబిల్లి మొగ్గ తలపూవుగా గలవాడు, కుబేరుని మిత్రభావమున వెలుగువాడు 
నగు శివునకు నమస్మారము. 


12. దీనమానవాళి కామధేనవే నమ శృివాయ 
సూనబాణ దాహ కృత్కృశానవే నమ శివాయ 
స్వానురాగ భక్త రత్నసానవే నమ శ్శివాయ 
దానవాంధకార చండభానవే నమ శివాయ. 


దీనజనులపాలి కామధేనువు, పూవింటివాని దహించు కృశానువు (అగ్ని, తనయందు 
వలపుగల భక్తులపాలి రత్నసానువు (మేరువు), దానవు లనెడి కారు చీకట్లకు చండభానువు 
(సూర్యుడు) అగు శివునకు నమస్మారము. 


13. సర్వమంగళా కుచాగ్ర శాయినే నమ శృివాయ 

సర్వదేవతా గణాతిశాయినే నమ శివాయ 

పూర్వదేవ నాశ సంవిధాయినే నమ శివాయ 
సర్వ మన్మనోజ భంగదాయినే నమ శృివాయ. 


సర్వమంగళ కుచాగ్రములందు శయనించువాడు, సర్వదేవతా గణముల నతిశ 
యించువాడు, రాక్షసుల నాశనము చేయువాడు, సమూలముగ నాలోని కామ వృత్తిని 
నశింపజేయువాడు నగు శివునకు నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _  —GD 


14 స్తోకభక్తితోల పి భక్తపోషిణే నమ శివాయ 
మాకరందసారవర్షి భాషిణే నమ శివాయ 
ఏక బిల్వ దానతోల_పి తోషిణే నమ శివాయ 
నైకజన్మ పాపజాల శోషిణే నమ శివాయ. 


ఏ కొలది భక్తితోనేని భక్తుల బోషించువాడు, తేనె తేట లొలికించు భాషణములు 
గలవాడు, ఏక బిల్వ మాత్రదానముచే నుబ్బువాడు, అనేక జన్మ పాప జాలము 
నింకించువాడు నగు శివునకు నమస్మారము. 


15. సర్వజీవ రక్షణైక శీలినే నమ శివాయ 
పార్వతీ ప్రియాయ భక్త పాలినే నమ శృివాయ 
దుర్విదగ్గ దైత్యసైన్య దారిణే నమ శివాయ 
శర్వరీశ ధారిణే కపాలినే నమ శృివాయ. 


సర్వజీవుల రక్షించు శీలముగలవాడు, పార్వతీ ప్రియుడు, భక్త పాలకుడు, మాయా 
నిపుణులైన దైత్యుల సేనలం జీల్చినవాడు, చంద్రుని ధరించువాడు, కపాలియు నగు 
శివునకు నమస్మారము. 


16. పాహి మా ముమా మనోజ్ఞ దేహ! తే నమ శృివాయ 
దేహి మే వరం సితాద్రి గేహ! తే నమ శివాయ 
మోహితర్ని కామినీసమూహ! తే నమ శివాయ 
స్వేహిత ప్రసన్న కామదోహ! తే నమ శివాయ. 


ఉమా మనోహరమైన శరీరముగలవాడ! నన్ను కాపాడు. తెలికొండ 
నిలయముగాగలవాడ! నాకు వరములిమ్ము. దారుకావన మునిభామినుల మోహింప 
జేసినవాడ! స్వభక్తులయెడ బ్రసన్నుడై కామ దోహనముచేయు కామధేనువ! శివ! నీకు 
నమస్మారము. 
17. మంగళ ప్రదాయ గో తురంగ! తే నమ శివాయ 
గంగయా తరంగితోత్తమాంగ! తేనమ శ్చివాయ 
సంగర ప్రవృత్త వైరి భంగ! తే నమ శివాయ 
అంగజారయే కరే కురంగ! తే నమ శివాయ. 
మంగళమిచ్చువాడ! వృషభ మెక్కువాడ! గంగ శిరమునందు కెరటములు వేయువాడ! 
సంగరమందు వైరుల భంగించువాడ! మన్మథారి! చేతిలో కురంగము గలవాడ! నీకు 
శివునికి నమస్కారము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


18. ఈహిత క్షణ ప్రదాన హేతవే నమ శ్చివాయ 
ఆహితాగ్ని పాల కోక్ష కేతవే నమ శివాయ 
దేహకాంతి ధూత రౌప్యధాతవే నమ శివాయ 
దేహ దుఃఖపుంజ ధూమకేతవే నమ శివాయ. 


కోరిన క్షణములో కోర్కెల నిచ్చువాడ! ఆహితాగ్నుల పాలించువాడ! వృషభధ్వజ! 
దేహకాంతిచే వెండిని ధిక్కరించువాడ! సంసార దుఃఖపుంజము పాలిధూమ కేతువ! 
నీకు నమస్సు. 
19. త్ర్యక్షు దీన సత్మృపా కటాక్ష! తే నమ శృివాయ 
దక్ష సప్తతంతు నాశ దక్ష! తే నమ శృివాయ 
బుక్షరాజ భాను పావకాక్ష! తే నమ శృివాయ 
రక్ష! మాం ప్రసన్న మాత్రరక్ష! తే నమ శ్శివాయ. 


త్రినేత్ర! దీనులయెడ దయనించు కటాక్షములు గలవాడ! దక్షుని యజ్ఞమును 
నాశనము చేసినవాడ! చంద్రుడు, సూర్యుడు, అగ్ని నేత్రములుగా గలవాడ, నన్ను 
రక్షింపుము, శివునకు నీ కిదే నమస్కారము. 


20. న్యంకుపాణయే శివంకరాయ తే నమ శ్చివాయ 
సంకటాబ్ధి తీర్ణ కింకరాయ తే నమ శివాయ 
పంకభీషితా భయంకరాయ తే నమ శృివాయ 
పంకజాననాయ శంకరాయ తే నమ శ్శివాయ. 


జింక చేత గలవాడు, మంగళకరుడు, నిజకింకరులను (భక్తులను) కష్టముల 
నుండి గట్టెక్కించువాడు పాపభయగ్రస్తుల కభయప్రదాత, పంకజముఖుడు, సుఖ కరుడు 
నగు శివునకు నమస్కారము. 


21. కర్మపాశనాశ ! నీలకంఠ! తే నమ శ్చివాయ 
శర్మదాయ నర్మభస్మకంఠ! తేనమ శివాయ 
నిర్మమర్ని సేవితోపకంఠ! తే నమ శివాయ 
కుర్మహే నతీర్నమద్వికుంఠ ! తేనమ శివాయ. 
కర్మపాశముల (దెంచువాదడ! నీలకంఠ! శర్మము నిచ్చువాడ! (సుఖదాత!) 
యాగభస్మము కంఠమున బూసికొన్నవాడ! అహంకార మమకార శూన్యులగు బుషులు 
సన్నిధింజేరువాడ! వైకుంఠవంద్య! నీకు నతులొనర్తుము. శివునకు నీకిదే నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ —GE 


22. విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమ శివాయ 
శిష్టవిప్ర హృద్గుహా చరిష్ణవే నమ శృివాయ 
ఇష్టవస్తు నిత్యతుష్ట జిష్ణవే నమ శృివాయ 
కష్టనాశనాయ లోకజిష్టవే నమ శృివాయ. 
లోకాధిప! విష్ణువంద్య! శిష్టాచార సంపన్నులగు విప్రల హృద్దుహయందు చరించు 
వాడవు! ఇష్టవస్తువగు ఆత్మచే నిత్యతృప్తదవు! జయశీలుడవు, కష్టముల హరించు వాడవు, 
లోకముల గెల్చినవాడవునగు నీకు నమస్మారము. 


23. అప్రమేయ దివ్య సుప్రభావ! తే నమ శృివాయ 
సుప్రసన్న రక్షణస్వభావ! తే నమ శృివాయ 
స్వప్రకాశ నిస్తులానుభావ! తే నమ శృివాయ 
విప్రడింభ దర్శితాగ్టభావ! తే నమ శృివాయ. 


అప్రమేయ దివ్యప్రభావా! సుప్రసన్నా! రక్షణ స్వభావా! స్వప్రకాశముచే సాటిలేని 
అనుభావము గలవాడా! బ్రాహ్మణ బాలు నెడ (మార్మండేయునియందు) జూపించిన 
ఆగ్ధభావము గలవాడ! శివునకు నీ కిదే నమస్మారము. 


24. సేవకాయ మే మృడ ప్రసీద! తే నమ శృివాయ 
భావలభ్యతావక ప్రసాద! తే నమ శివాయ 
పావకాక్ష! దేవపూజ్యపాద! తేనమ శ్చివాయ 
తావకాంఘ్రి భక్త దత్త మోద! తే నమ శృివాయ. 


నీ దాసుడనగు నాయోడ బ్రసన్నుడవగుము. భావనచే నీ ప్రసాదము బడయ 
దగినది. అగ్నిలోచన! దేవవంద్య చరణా! నీ చరణ భక్తులకు ఆనందమిచ్చువాడ! 
శివునికి నీ కిదే నమస్కారము. 


25. భుక్తి ముక్తి దివ్యభోగ దాయినే నమ శివాయ 
శక్తి కల్పిత ప్రపంచ భాగినే నమ శివాయ 
భక్త సంకటాపహార యోగినే నమ శివాయ 
యుక్తసన్మనస్సరోజ యోగినే నమ శృివాయ. 
భుక్తిముక్తులను దివ్యభోగములను నిచ్చువాడ! నిజ శక్తిచే నఖిల ప్రపంచ కల్పనము 
చేయువాడ! భక్త సంకటాపహర్తవగు యోగీంద్ర! యోగి జన మనః పద్మమునందు 
నివసించు శివునకు నీకు నమస్మారము. 
EDM ———————క్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


26. అంతకాంతకాయ పాపహారిణే నమ శివాయ 
శంతమాయ దంతిచర్మ ధారిణే నమ శృివాయ 
సంతతాశ్రితవ్యథా విదారిణే నమ శృివాయ 
జంతు జాత నిత్య సౌఖ్య కారిణే నమ శ్చివాయ. 


అంతకున కంతకుడు, పాపముల హరించువాడు, పరమ సుఖదాత, గజము 
తోలు ధరించినవాడు, ఎల్లప్పుడు ఆభ్రితుల వెతల హరించువాడు, సకల జంతువులకు 
నిత్య సౌఖ్యము (ముక్తిని) బ్రసాదించువాడు నగు శివునకు నమస్మారము. 


27. శూలినే నమో నమః కపాలినే నమ శివాయ 
పాలినే విరించి తుండ మాలినే నమ శృివాయ 
లీలినే విశేష రుండ మాలినే నమ శివాయ 
శీలినే నమః ప్రపుణ్య శాలినే నమ శృివాయ. 


శూలధరునకు, కఫాలధరునకు నమస్మారము. పాలించువానికి, బ్రహ్మ కపాలమాలికి 
నమస్సు. లీలలు గలవానికి, పుజ్టిలమాల గలవానికి నమస్కారము. శీలవంతునకు 
పుణ్యశాలికి, శివునకు వందనము. 


28. శివపంచాక్షర ముద్రాం 
చతుష్పదోల్లాస పద్య మణి ఘటితామ్‌ 
నక్షత్రమాలికా మిహ 
దధ దుపకంఠం నరో భవే తృోమః 


శివపంచాక్షరీ ముద్రగలది, నాల్గుపాదములచే నుల్లసించు పద్యమణులచే 
సంఘటితమయినదియు నగు నీ నక్షత్రమాలికను (27 స్తుతి శ్లోకములు గలది నక్షత్రమాల) 
కంఠమునం దాల్చు నరుడు సోముడగును. (శివసారూప్య సాయుజ్యమందు నన్నమాట). 


ఇతి శ్రీ మచ్చంకర భగవత్సాదకతం శ్రీ శివ పంచాక్షర నక్షతమాలా స్తోత్రం సంపూర్ణమ్‌. 


జీల ఆీల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __ ——Gి 


శివనామావళ్యష్టకమ్‌ 


1. హే చంద్రచూడ! మదనాంతక! శూలపాణే! 
స్థాణో! గిరీశ! గిరిజేశ ! మహేశ ! శంభో ! 

భూతేశ ! భీత భయ సూదన! మా మనాథం 

సంసార దుఃఖ గహనా జ్ఞగదీశ ! రక్ష ! 


చంద్రుడు శిరోభూషణముగ గలవాడా! మన్మథుని నశింపజేసిన వాడా! శూలము 
హస్తమునందు గలవాడా ! స్థిరమైనవాదా ! కైలాస పర్వతమునకు నాథుడా! పార్వతీపతీ! 
మహేశ్వరా ! శంభూ! సమస్త ప్రాణులకు ప్రభువైన వాడా! భయము నొందినవారి 
భయమును పోగొట్టు వాడా! ఓ జగన్నాథా ! దిక్కులేని నన్ను గహనమైన 
సంసారమునందలి దుఃఖమునుండి రక్షించుము. 


2. హే పార్వతీ హృదయవల్లభ ! చంద్రమౌళే ! 
భూతాధిప! ప్రమథనాథ ! గిరీశ చాప ! 

హే వామదేవ! భవ! రుద్ర! పినాకపాణే ! 
సంసార దుఃఖ గహనా జ్ఞగదీశ ! రక్ష! 


ఓ పార్వతీ మనోనాథా! చంద్రశేఖరా! ప్రాణులకు ప్రభువైన వాడా! 
ప్రమథగణములకు నాథుడా! మేరుపర్వతమును ధనువుగ (త్రిపురాసుర సంహార 
సమయమున) ధరించినవాడా ! ఓ వామదేవా! భవా! రుద్రా! పినాకమను ధనుస్సు 
హస్తమునందు గలవాడా ! ఓ జగన్నాథా! అరణ్యమువంటి సంసార దుఃఖము నుండి 
నన్ను కాపాడుము. 


8. హే నీలకంఠ! వృషభధ్వజ! పంచవక్త ! 
లోకేశ! శేషవలయ! ప్రమథేశ! శర్వ! 
హే ధూర్జటే ! పశుపతే! గిరిజాపతే! మాం 
సంసార దుఃఖ గహనా జ్ఞగదీశ ! రక్ష! 
నల్లని కంఠముగలవాడా! నందివాహనా! సద్యోజాతాది పంచముఖములు 
గలవాడా! లోకపాలకా! శేషుని కంకణముగ ధరించినవాడా! ప్రమథగణాధిపా! ఓ 
శర్వా! ఓ ధూర్జటీ! ఓ పశుపతీ! ఓ పార్వతీపతీ! ఓ జగన్నాథా! సంసారదుఃఖమనెడి 
అరణ్యము నుండి నన్ను రక్షించుము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


4. హే విశ్వనాథ! శివ! శంకర! దేవ దేవ! 
గంగాధర! ప్రమథనాయక! నందికేశ ! 

బాణేశ్వరాంధకరిపో ! హర! లోకనాథ! 
సంసార దుఃఖ గహనా జ్ఞగదీశ ! రక్ష! 


ఓ విశ్వనాథా! శివా! శంకరా! దేవదేవా! గంగను ధరించిన వాడా! 
(ప్రమథగణాధిపా! ఓ నందికేశ్వరా! ఓ బాణేశ్వరా! అంధకాసురుని నశింపజేసిన వాడా! 
ఓ హర! లోకపతీ! ఓ జగన్నాథా! సంసార దుఃఖమనెడి అరణ్యము నుండి నన్ను 
కాపాడుము. 


ర్‌. వారాణసీ పురపతే! మణికర్ణి కేశ ! 
వీరేశ! దక్షమఖకాల! విభో! గణేశ! 
సర్వజ్ఞ ! సర్వహృదయెకనివాస ! నాథ! 
సంసార దుఃఖ గహనా జగదీశ ! రక్ష! 


కాశీపట్టణ ప్రభూ ! ఓ మణికర్ణికా దీవీపతీ! (మణికర్ణికాఘాట్‌ అని కాశీలో 
ఒక ప్రదేశము గలదు.) దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞమునకు యమునివంటివాడా! ఓ 
ప్రభూ! ప్రమథగణాధిపా! సమస్తము నెతింగినవాడా ! అందరి హృదయములందు 
ప్రధానముగ నివసించువాడా ! జగన్నాథా ! సంసార దుఃఖారణ్యము నుండి నన్ను 
కాపాడుము. 


6. శ్రీమన్మహేశ్వర! కృపామయ! హే దయాలో ! 
హే వ్యోమకేశ! శితికంఠ! గణాధినాథ! 
భస్మాంగరాగ! నృకపాలకలాపమాల | 
సంసార దుఃఖ గహనా జ్ఞగదీశ ! రక్ష! 


శోభతోనొప్పు మహేశ్వరా |! ఓ దయామయా! ఆకాశము కేశములుగ గలవాడా! 
గరళము కంఠమున గలవాడా ! (ప్రమథ గణములకు నాథా ! భస్మము మైపూతగ 
గలవాడా ! నర కపాలముల మాలను ధరించినవాడా ! ఓ జగన్నాథా ! సంసార 
దుఃఖమనెడి అరణ్యము నుండి రక్షించుము. 


7. కైలాసశైల వినివాస! వృషాకపే హే ! 
మృత్యుంజయ! త్రినయన! త్రిజగన్ని వాస! 
నారాయణప్రియ ! మదాపహ! శక్తినాథ ! 
సంసార దుఃఖ గహనా జ్ఞగదీశ ! రక్ష! 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ —Gి 


కైలాస పర్వతమున నివసించువాడా ! ధర్మాచరణ తత్పరుల రక్షించువాడా ! 
మృత్యువును జయించినవాడా ! మూడు నేత్రములుగలవాడా ! ముల్లోకములందు 
నివసించువాడా ! నారాయణుడు ప్రియుడుగ గలవాడా ! గర్వమును పోగొట్టు వాడా 
! శక్తికి నాధా! ఓ జగత్పతీ ! సంసార దుఃఖ మనెడి అరణ్యము నుండి రక్షించుము. 
8. విశ్వేశ ! విశ్వభవనాశక! విశ్వరూప! 

విశ్వాత్మక! (త్రిభువనైక గుణాధి కేశ! 
హే విశ్వనాథ! కరుణామయ! దీనబంధో ! 
సంసార దుఃఖ గహనా జ్ఞగదీశ ! రక్ష! 

ఓ విశ్వనాథా ! అందరి సంసారమును నశింపజేయువాడా ! విరాడ్రూపుడా ! 
ప్రపంచరూపుడా ! ముల్లోకములందు ప్రధానమైనవాడా ! గుణములచే నధికుడవైన 
ప్రభూ ! జగన్నాథా! దయామయా! దీనులకు బంధూ! ఓ జగత్పతీ! సంసార 
దుఃఖ మనెడి అరణ్యము నుండి రక్షించుము. 

9. గౌరీ విలాస భవనాయ మహేశ్వరాయ 
పంచాననాయ శరణాగత కల్పకాయ 
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై 
దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ. 

పార్వతిదేవి యొక్క విలాసములకు నిలయమైనవాడును, మహేశ్వరుడును, 
పంచముఖుడును, శరణు పొందినవారికి కల్పవృక్షము వంటి వాడును, శర్వుడును, 
సర్వజగదీశ్వరుడును, దారిద్రమనెడి దుఃఖమునకు నాశకుడును నగు ఆ శివునకు 
నమస్మారము. 

ఇతి శ్రీ మచ్చంకర భగవత్సాద కృతం శివనామావళ్ళష్టకమ్‌ సంపూర్ణమ్‌. 


జీల ఆీల ఆీల 


శివావరాధక్షమాపణ స్తోత్రమ్‌ 


1. ఆదౌ కర్మప్రసంగాత్మలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం 
విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః 
యద్యద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరాం శక్యతే కేన వక్తుం! 
క్షంతవ్యో మేం పరాధ శ్శివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 
ఓ మహాదేవా శివా! ప్రారబ్ధకర్మవశమున మాతృగర్భమున మలమూత్ర్రాదులలో 


ఆకలిచిచ్చు కుమిలించుచుండగా నేను పడు దుఃఖము చెప్పనలని కాదు. అట్టి 
దుఃఖమునకు కారణమైన పాపరూపమగు నా అపరాధమును క్షమించుము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


2. బాల్యే దుఃఖాతిరేకా న్మలలులితవపుః స్తన్యపానే పిపాసు 
ర్నో శక్త శ్చేంద్రియేభ్యో భవమలజనితా జన్తవో మాంతుదన్తి 
నానారోగాదిదుఃఖా ద్రుదితపరవశ శృంకరం నస్మరామి 
క్షంతవ్యో మేల_పరాధ శృివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 


బాల్యమున దుఃఖాతిశయమున మలమును పూసికొనుచు, తల్లిపాలకై యేడ్చుచు, 
ఇంద్రియములు వశములుగాక, సంసారమలమున నేర్పడిన నానా జీవులు నన్ను 
పీడించుచుండగా, నానారోగాది దుఃఖములవలన నేడ్చుచు, వశముతప్పి శంకరుడవగు 
నిన్ను స్మరింపనైతిని. ఓ మహాదేవా! నా యా యపరాధమును క్షమింపుము. 


3. ప్రొఢోత హం యౌవనస్లో విషయవిషధరైః పంచభి ర్మర్మసంధౌ 

దష్టో నష్టో వివేకః సుత ధన యువతి స్వాదసౌఖ్యే నిషబ్ఞః 

శైవే చిన్తావిహీనం మమ హృదయ మహో! మానగర్వాధిరూఢం 
క్షంతవ్యో మే౭_పరాధ శ్శివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 


పడుచుదనమున దిట్టనై పంచేంద్రియముల ఉపభోగములను సర్పములు నానా 
మర్మసంధులయందు గబువగా వివేకము చెడి పుత్ర ధన కళత్రానుభవమునందు 
తగుల్మొని నా మనస్సు శివచింతలేక దురభిమాన నిరూఢమై యున్నది. ఓ శివా! నా 
యపరాధమును క్షమింపుము. 


4. వార్థక్యే చేస్దియాణాం వికలగతిమతి శ్చాధిదైవాదితాపైః 
ప్రాప్తెః రోగై ర్వియోగై ర్వ్యసనకృశవపుః ప్రాఢథిహీనం చ దీనమ్‌ 
మిథ్యామోహాభిలాషై రృమతి మమ మనో ధూర్జటే ర్యానశూన్యం 
క్షంతవ్యో మే£_పరాధ శ్శివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 


ముసలితనమున ఇంద్రియముల వ్యాపారము తగ్గి, మతిచెడి ఆధిభౌతి 
కాధిదైవికాధ్యాత్మిక తాపత్రయముల చేతను, రోగముల చేతను, ఇష్టజన వియోగముల 
చేతను, వ్యసనముల చేతను శరీరము కృశించి పటిమతగ్గి దీనావస్థలో నున్నది. నా 
మనస్సు వ్యర్థమగు కోరికలతో (భ్రమచెందుచు శివధ్యానశూన్య మైనది. ఓ మహాదేవా! 
నా అపరాధమును క్షమింపుము. 


5. స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం 
పూజార్ధం వా కదాచిదృహుతరగహనే£_. ఖండబిల్వీదళం వా 
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపుప్పై స్త్వదర్థం 
క్షంతవ్యో మేల _పరాధ శృివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 
ప్రాతః కాలమున స్నానముచేసి నీ (శివున) కు నభిషేకము కొరకై గంగా 
జలమును తెచ్చి యెజుంగను. పూజకై యొకప్పుడును అడవినుండి మారేడు దళములను 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —GE 


తెచ్చియెజుంగను. నీకొరకై గంధపుష్పములతో కూడ సరస్సునందు వికసించిన తామరపూల 
మాలను తేనైతిని. ఓ మహాదేవా! నా అపరాధమును మన్నింపుము. 
6. దుగ్జె ర్మధ్వాజ్యయుక్తె రధిసితసహితై స్నాపితం నైవ లింగం 
నోలిప్తం చన్గనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః 
ధూపైః కర్పూరదీపై ర్వివిధరసయుతై ర్రైవ భక్షోపహారైః 
క్షంతవ్యో మే£_పరాధ శ్చివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 

ఓ మహాదేవా! పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార అను పంచా మృతములతో 
నీ లింగము నభిషేకించి యెఖుంగను. చందనము కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములను 
నీ లింగమునకు పూసి యెజుంగను. బంగారపు పూలతోను, ధూప దీపములతోను, 
షద్రసోపేతములైన భక్ష్యముల నివేదనలతోను పూజించి యెజుంగను. ఓ శివా! నా 
యపరాధమును మన్నింపుము. 


7. నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనం ప్రత్యవాయాకులాధ్యే 
(శౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మమార్గానుసారే | 
తత్త్వే జ్ఞాతే విచారే శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం ! 
క్షంతవ్యో మేం పరాధ శ్శివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 


అడుగడుగున ప్రవేశింప శక్యముకాని స్మార్తకర్మ చేయనలవికానిది. 
ప్రత్యవాయములచే వ్యాకులమైన బ్రాహ్మణులకు విహితమైన శ్రౌతకర్మమాటగాని, 
సారభూతమైన (బ్రహ్మతత్త్వ విచారము మాటగాని, శ్రవణ మనన నిది ధ్యానముల 
విషయముగా ని చెప్పుటకే వీలుకాదు. ఓ మహాదేవా ! నా యపరాధమును మన్నింపుము. 


8. ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో 
హవ్యం తే లక్షసంఖ్యై ర్ఫుతవహవదనే నార్చితం బీజమంగైః 
నోతప్తం గాంగతీరే వతజపనియమై రుద్రజాప్యం న జప్తం 
క్షంతవ్యో మే£_పరాధ శ్చివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 


మనస్సునందు శివుని ధ్యానించి యధికమగు ధనమును (బ్రాహ్మణులకు నొసంగ 
నైతిని. లక్షసంఖ్యాకముగ బీజాక్షరములతోను, మంత్రములతోను హవిస్సును నీ కొరకై 
అగ్నిముఖమున నర్పించియుండ లేదు. గంగానదీ తీరమున వ్రతములతోను, 
జపములతోను, నియమములతోను తపస్సు చేసియుండలేదు. రుద్రానువాకములను 
జపించియుండ లేదు. ఓ శివా! మహాదేవా! నా యపరాధమును మన్నించుము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


9. నగ్నో నిస్సంగశుద్ధ ప్రిగుణవిరహితో ధ్వన్తమోహాంధకారో 
నాసాగ్రన్యస్తదృష్టి ర్విదితభవగుణో నైవ దృష్టః కదాచిత్‌ 
ఉన్మన్యావస్థయా త్వాం విగతగతిమతి శృంకరం న స్మరామి 
క్షంతవ్యో మే£_పరాధ శ్చివ శివ శివ! ఖో శ్రీ మహాదేవ! శంభో ! 

ఓ శివా! దిగంబరుండనై విషయాసక్తి శూన్యతచే పరిశుద్దుడనై త్రిగుణాతీతుదనై 
మోహాంధకారము నశింపగా నాసా(గమున దృష్టిని నిలిపి సృష్టి రహస్యము నెటింగిన 
నిన్నాకప్పుడును చూచి యెజుంగను. “ఉనని” (మనస్సు లేకుండుట) యను అవస్థచే 
గమనాది శూన్యుడనై సుఖకరుడవైన నిన్ను స్మరింపనైతిని. ఓ మహాదేవా! నా 
యపరాధమును మన్నించుము. 

10. స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరు త్ముమ్బితే సూక్ష్మమార్డే 
శాన్తేస్వాస్తే ప్రలీనే ప్రకటిత విభవే దివ్యరూపే శివాఖ్యే 
లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి 
క్షంతవ్యో మేం పరాధ శ్శివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 


పద్మాసనమున గూర్చుండి ఓంకారరూపమైన వాయువుచే సుషుమ్నా మార్గము 

పూరితముకాగా, మనస్సు ప్రశాంతమై యేకాగ్రము కాగా లింగాగ్రమున గాని, 
(బ్రహ్మవాక్యమునగాని శివరూపమగు దివ్యరూపము గోచరించునట్లు సర్వ శరీరగతు 
డగు శంకరుని స్మరింపనైతిని. ఓ శివా! నా నేరమును మన్నింపుము. 
11. హృడ్యం వేదాన్తవేద్యం హృదయసరసిజే దీప్త ముద్యత్రకాశం 

సత్యం శాంతస్వరూపం సకలముని మనః పద్మషండైక వేద్యమ్‌ 

జాగ్రత్స్వప్నే సుషుప్తా త్రిగుణవిరహితం శంకరం నస్మరామి 
క్షంతవ్యో మేం పరాధ శ్శివ శివ శివ! భో శ్రీ మహాదేవ! శంభో ! 


మనోహరుడును, ఉపనిషద్వేద్యుడును, పెంపొందుచున్న కాంతి గలవాడును, 
సత్యరూపుడును, ప్రశాంతమైన రూపముగలవాడును, సమస్తమునుల మనః పద్మ 
సముదాయములకు గోచరమగువాడును, త్రిగుణాతీతుడును నగు శంకరుని జాగ్రదవస్థ 
యందుగాని, సుషుప్తి యందుగాని మనస్సునందు స్మరింపనైతిని. ఓ శివా! నా 
యపరాధమును మన్నింపుము. 


12. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే 
సరై ర్ఫూషిత కంఠ కర్ణవివరే నేత్రోతవైశ్వానరే 
దంతిత్వక్కృత సుందరాంబరధరే తైలోక్యసారే హరే 
మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలా మన్వైస్తు కిం కర్మభిః ! 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ —Gి 


చంద్రచూడుడును, కామహరుడును, గంగాధరుడును, సుఖకరుడును, కంఠము 
నందును -కర్ణములందును నాగాభరణముల దాల్చినవాడును, ముల్లోకములకు 
సారభూతుడును నగు శివునియందు నా బుద్ధి వృత్తిని ముక్తిని గోరి నిలుపుము. 
ఇతరములగు కర్మలచే నేమి ప్రయోజనము. 


13. కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం? 
కింవా పుత్రకలత్ర మిత్ర పశుభి ర్టేహేన గేహేన కిం? 
జ్ఞాతై ఏతత్‌క్షణ భంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః 
స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ! శ్రీ పార్వతీవల్లభమ్‌. 


ఓ మానసమా! వాహనములచేగాని, ధనముచేగాని, గుజ్బములచేగాని, 
రాజ్యముచేగాని, పుత్ర, మిత్ర, కళత్రములచేగాని, పశువులచేగాని, శరీరముచేగాని, 
గృహముచేగాని యేమి ప్రయోజనము ? ఇవి యన్నయు క్షణభంగురములని తెలిసి 
కొని వెంటనే పూర్తిగ వదలి నీ క్షేమముకొజకై గురూపదేశమువలన పార్వతీపతిని 
సేవింపుము. 


14. పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో 
మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్‌ 
బ్రహ్మద్వేషః ఖలజనరతిః ప్రాణినాం నిర్భయత్వం 
మా భూ దేవం మమ పశుపతే ! జన్మజన్మాంతరేషు. 


ఓ పశుపతీ! పౌరోహిత్యము, రాత్రిజాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, 
మఠాధిపత్యము, అసత్యము పలుకుట, సాక్ష్యము చెప్పుట, పరాన్న భోజనము, 
బ్రాహ్మణద్వేషము, దుర్జన సాంగత్యము, ప్రాణులయందు దయ లేకపోవుట యనునవి 
నాకు జన్మజన్మాంతరముల యందును కలుగకుండు గాక! 


15. ఆయు ర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం 

ప్రత్యాయాన్తి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః 

లక్ష్మీస్తోయ తరబ్గ భబ్గ చపలా విద్యుచ్చలం జీవితం 
తస్మా న్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష మామథధునా. 
చూచుచుండగనే దినదినము ఆయువు నశించుచున్నది. పడుచుతనము 

నశించుచున్న్చది. గడిచిన రోజులు తిరిగి రావు. కాలము జగత్తును భక్షించును. సంపద 
నీటి తరంగమువలె చంచలమైనది. జీవితము మెఅపుతీగవలె నశ్వరమైనది. కావున ఓ 
దేవా ! నిన్ను శరణు పొందిన నన్ను దయతో తప్పక కాపాడుము. 


ఇతి శ్రీ మచ్భంకర భగవత్సాద కృతం శివాపరాధ క్షమావణ స్తోత్రం నంవూర్ధం. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


శివషడక్షరీ స్తోత్రమ్‌/ పంచాంగ రుద్రధ్యానమ్‌ 
ఓం, 
ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః 
కామదం మోక్షదం తస్మై ఓం’ కారాయ నమో నమః 1 
ప్రతి నిత్యము యోగిపుంగవులు ధ్యానించెడు “ఓం” కార బిందు సహితమగు, 
కోర్కెలను అనుగ్రహించు, మోక్షము నొసంగు “ఓం కార రూపుడగు పరమశివునికి 
నమస్కారము. 
ఓంనం, 
నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర I 
నమస్తే వృషభారూఢ “ని కారాయ నమో నమః 2 
సకల మునులు నమస్మరించు, సమస్త అప్స్పరసగణము నమస్మరించెడు, మానవులు 
నమస్కరించు 'ని కార స్వరూపుడగు దేవదేవునికి నమస్మారము. 
ఓం మం, 
మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం । 
మహాపాపహరం వందే మి కారాయ నమో నమః తి 
మహోన్నతమగు తత్త్వ స్వరూపుడు, మహాదేవునికి ప్రియుడు, పరమమగు జ్ఞానమును 
బసంగెడు, మహా పాపములను హరింప చేయు 'మి కార స్వరూపుడగు పరమ శివునికి 
నమస్మరించెదను. 
ఓం శిం, 
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం । 
శివమేకం పరం వందే “శి” కారాయ నమో నమః 4 


మంగళ స్వరూపుడైన, శాంత స్వభావము కలిగిన, మంగళ మగు ఆకారము కలిగిన, 
శుభములకు అనుగ్రహ కారకుడగు, వరిష్టమగు, కేవలము శివ స్వరూపము కలిగిన 
“శి కార రూపుడగు పార్వతీశునికి నమస్కారము. 
ఓం వాం, 
వాహనం వృషభోయస్య వాసుకీః కంఠభూషణం । 
వామే శక్తిధరం వందే *వి కారాయ నమో నమః 5 
వృషభము వాహనముగా కలిగిన, వాసుకి అను సర్పరాజును మెడ యందు 
భూషణముగా ధరించిన, వామ భాగమున శక్తిని ఉంచుకొనిన దేవ దేవుడగు “వి కార 
స్వరూపుడగు పరమశివునికి నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __ —G 


ఓంయం, 
యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపిన మీశ్వరం । 
యల్లింగం పూజయే న్నిత్యం “యి కారాయ నమోనమః । 6 

'యి కారము నందు సుస్థిర స్థానము కలిగిన, ఏ “యి కారము పరమ మంగళ 
కరమైనదో ఎవని రూపము ప్రతి నిత్యము పరమానందమును కలుగచేయునో ఆ 'యి” 
కార స్వరూపుడగు పార్వతీ వల్లభునికి నమస్మారము. 
షడక్షర మిదం స్తోత్రం యః పఠేచ్చివ సన్నిధౌ | 
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥ 7 

షడక్షరములతో కూడిన ఈ మంగళ స్తుతిని శివుని సన్నిధి యందు పఠించువారలకు 
మృతుభయము ఉండనే ఉండదు. ఇక అప మృత్యువు గూర్చి చింతఏల ? (అనగా 
అపమృత్యు భయము గూర్చి విచారించవలసిన పనిలేదు.) 

@ మచ్భంకరభగవత్సాదపూజ్యక్టత శివషదక్షరీ స్తోత్రమ్‌ నంవూర్ధమ్‌. 


జీల ఆీల ఆీల 
షా ప్లకమ్‌ 


1. (శ్రియా శ్లిష్టో విష్ణుః స్థిర చరగురుర్వేదవిషయో 
ధియాం సాక్షీ శుద్దో హరిరసురహన్తాబ్దనయనః 
గదీ శంఖీ చక్రీ విమల వనమాలీ స్థిరరుచిః 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణో? క్షి విషయః ॥ 


లక్ష్మీ దేవిచే ఆలింగితుండు, సర్వవ్యాపకుడు, స్థావర జంగమములైన 
పదార్థములకు గురువు, వేదవేద్యుండు, ప్రాణుల బుద్దులకు సాక్షియైనవాండు, నిత్యశుద్దుడు, 
హరియై రాక్షసులను సంహరించువాండు, పుండరీకాక్షుండు, గదను ధరించినవాండు, 
శంఖమును - చక్రమును చేంతంబట్టినవాండు, స్వచ్చమైన వనమాలను దాల్చినవాడు, 
స్థిరమైన కాంతి గలవాండు, శరణాగత రక్షకుండు, సకలలోకాధిపతియు అగు కృష్ణుడు 
కన్నులకుం గానవచ్చుం గాక ! 


2. యత స్సర్వం జాతం వియ దనిల ముఖ్యం జగదిదం 
స్థితౌ నిశ్ళేషం యో9_వతి నిజసుఖాం శేన మధుహా 
లయే సర్వం స్వస్మి న్దరతి కలయా యస్తుస విభుః 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోం_క్షివిషయః I 
ఊదీ శంకరాచార్య కత స్తోత్రములు 


ఎవనివలన ఆకాశము, వాయువు మొదలయిన సమస్తమయిన యీ జగత్తు 
పుట్టినదో, మధుసూదనుండై తన సుఖాంశముచే స్థితి సమయములో ఎవండు నిశ్టేషముగ 
రక్షించునో, లయ సమయమునందు తన యంశచే సమస్తమును తనయందే లీనము 
చేయునో, వ్యాపకుడు శరణాగత రక్షకుడు లోకాధిపతియు నైన ఆ శ్రీకృష్ణుండు నా 
కన్నులకుం గానవచ్చుం గాక ! 


8. అసూనాయమ్యాదౌ యమనియమ ముఖ్యైస్సుకరణై 
ర్నిరు థ్యేదం చిత్తం హృది విమయ మానీయ సకలమ్‌ 
యమీద్యం పశ్యన్తి ప్రవరమతయో మాయినమసౌ 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోం క్షివిషయః ॥ 


శ్రేష్టమైన బుద్ధిగలవారు యమ నియమ ప్రధానములగు సాధనములచే ముందుగ 
ప్రాణాధి వాయువులను నిరోధించి, చిత్తమును నిరోధించి, హృదయమునందు 
అఖండుడును, నిర్మలుడును, స్తుత్యుడును, మాయావియు నగు నెవని జూతురో శరణాగత 
రక్షకుడు లోకాధిపతియైన ఆ కృష్ణుండు నా కన్నులకు గోచరించుం గాక! 


4. పృధివ్యాం తిష్టన్యో యమయతి మహీం వేద న ధరా 
యమిత్యాదౌ వేదో వదతి జగతా మీశ మమలమ్‌ 
నియన్నారం ధ్యేయం మునిసురనృణాం మోక్షద మసౌ 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణో? క్షివిషయః ॥ 


ఎవడు భూమియందుండినవాండై భూమిని నియమించునో, ఎవనిని భూమి ఎజుం 
గదో అని నిర్మలుడు, జగదీశుడు, సకల జగన్నియన్తయు, మునులకు-దేవతలకు- 
మనుష్యులకు మోక్షము నిచ్చు నిట్టి యే దేవునిగూర్చి వేదమిట్లు తెలుపు చున్నదో శరణాగత 
రక్షకుండు సకలలోకాధిపతి యగు ఆ కృష్ణుండు నాకు దృగ్గ్లో చరుండగుం గాక ! 


5. మహేంద్రాది ర్దేవో జయతి దితిజాన్యస్య బలతో 
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతాయత్కృతి మృతే 

బలారాతేర్గర్వం పరిహరతి యో౭_సౌ విజయినః 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోల క్షి విషయః ॥ 


మహేంద్రుడు మొదలైన దేవతలు ఎవని బలమువలన రాక్షసులను జయించు 
చున్నారో, ఎవని యత్నము లేక యెవ్వనికి ఏ పనియందును స్వాతంత్ర్యము లేదో, 
విజయశాలియైన దేవేంద్రుని గర్వము నెవండు దూరముచేయునో శరణాగత రక్షకుడు 
సకల లోకాధిపతి యగు ఆ కృష్ణుండు నాకు కన్నులకుం గోచరించుం గాక! 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __ —€6౨ 


6. వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం 
వినా యస్య జ్ఞానం జననమృతిభయం యాతి జనతా 

వినా యస్య స్మ ఎకో కృమిశతజనిం యాతి స విభుః 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోం_క్షి విషయః ॥ 


జనసమూహము ఎవని ధ్యానము లేక పోవుటవలన సూకరము (పంది, కుక్క 
మొదలయిన పశుత్వమును పొందునో, యెవని జ్ఞానము లేకున్న జననమరణ భయమును 
పొందు చున్నదో, ఎవ్వని స్మరింపకున్న వందలకొలది పురుగులు జన్మలెత్తునో శరణాగత 
రక్షకుడు సకల లోకాధిపతి యగు ఆ కృష్ణుండు నా కన్నులకు గోచరించు గాక! 


7, నరాతంకోట్టంకః శరణశరణో భ్రాన్తిహరణో 
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యో౭_ర్జునసఖః 
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణో౭_క్షి విషయః ॥ 


నరుల భీతిని పోగొట్టుటలో సమ్మాటచైైనవాండు, రక్షించువారికిని 
రక్షకమయినవాడు, (భ్రాంతిని తొలగించువాండు, నీల మేఘ శ్యామలమయిన వాండు, 
సుందరుడు, గొల్లపిల్లలకు స్నేహితుడు, అర్షునసఖుండు, స్వయముగా పుట్టినవాడు, 
ప్రాణులకు జనకుడు, తగిన ఆచారము నిచ్చి సుఖము నిచ్చువాండు, శరణాగత 
రక్షకుడు, సకల లోకాధిపతియు అగు ఆ కృష్ణుండు నాకు దృగ్గోచరుండగు గాక! 


8. యదాధర్మగ్గాని ర్భవతి జగతాం క్షోభకరణీ 
తదా లోకస్వామీ ప్రకటితవపుః స్పేతుధృ్భదజః 
సతాం ధాతా స్వచ్చో నిగమగణగీతో వ్రజపతిః 
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణో౭ క్షి విషయః ॥ 


ఎప్పుడు లోకములను కల్లోలపజచు ధర్మగ్గాని కలుగునో అప్పుడు సకల 
లోకాధిపతి ధర్మ సేతువును నిర్మించువాండై అజుండు (పుట్టనివాండు) అయ్యును శరీరము 
దాల్చినవాండగును. సత్సురుషులకు సకలమును గూర్చువాండు, నిర్మలుండు, వేదవేదాంగ 
సమూహముచే కీర్తింపంబడువాండు, వజ్రపతియు శరణాగత రక్షకుండు సకల 
లోకాధిపతియైన ఆ శ్రీ కృష్ణుడు నాకు కన్నులకుం గానవచ్చుంగాక ! 


ఇతి శ్రీ మచ్చంకరభగవత్సాద కృతం కృష్ణాష్టకం సంపూర్ణమ్‌. 


జీల ఆీల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


అచ్యుతా ష్టకమ్‌ 


1. అచ్యుతం కేశవం రామ నారాయణం 
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్‌ 
శ్రీధరం మాధవం గోపికా వల్లభం 
జానకీ నాయకం రామచంద్రం భజే ॥ 


స్వరూప స్వభావములచే నాశనములేనివాడును, కేశి యను రాక్షసుని 
సంహరించిన వాడును, యోగుల హృదయములకు విశ్రాంతి స్థానమైనవాడును, నరులకు 
గమ్య స్థానమైనవాడును, భక్తుల పాపములను పోగొట్టువాడును, కుక్షి యందు సమస్త 
లోకములు గలవాడు, ప్రపంచము నంతను కప్పియుండువాడును, స్మరణ మాత్రముచే 
పాపములను హరించువాడును, లక్ష్మిని ధరించినవాడును, యదుకులమును బుట్టిన 
వాడును, గోపికలకు ప్రియుడును, జానకీ పతియు నగు శ్రీరామచంద్రుని సేవింతును. 


2. అచ్యుతం కేశవం సత్యభామాధవం 
మాధవం శ్రీధరం రాధికారాధితమ్‌ 

ఇందిరామందిరం చేతసా సుందరం 
దేవకీనందనం నందజం సందధే ॥ 


పుట్టుక మొదలగు వికారములు లేనివాడును, కేశి యను రాక్షసుని సంహరించిన 
వాండును, సత్యభామాపతియును, లక్ష్మీనాథుడును, లక్ష్మిని (వక్షస్థలమున) దాల్చినవాడును, 
రాథా దేవిచే ఆరాధింపబడినవాడును, లక్ష్మికి నిలయమైనవాడును, సుందరమైనవాడును, 
దేవకీ దేవిని ఆనందింపజేయువాడును, నందకుమారుడును నగు శ్రీ కృష్ణుని మనసుచే 
ధ్యానింతును. 


3. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రి ణే 
రుక్మిణీ రాగిణే జానకీ జానయే 
వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే 
కంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 


సర్వవ్యాపకుడును, జయశీలుడును, ప్రశస్తములైన శంఖ చక్రములను ధరించిన 
వాడును, రుక్మిణీ దేవి యందనురాగము గలవాడును, సీతాపతియు, గోపికా ప్రియుడును, 
పూజ్యుడును, ఆ పరమాత్మ రూపుడును, కంసుని చంపినవాడును, వేణువును 
ధరించినవాడును నగు నీకు నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతముల----లఢల 


4. కృష్ణ! గోవింద! హే రామ! నారాయణ! 
శ్రీపతే! వాసు దేవాజిత! శ్రీనిధే ! 
అచ్యుతానన్త! హే మాధవాధోక్షజ | 
ద్వారకా నాయక! ద్రౌపదీ రక్షక ! ॥ 


ఓ కృష్ణా! గోవిందా! రామా! నారాయణా! లక్ష్మీపతీ! వసుదేవపుత్రా! లేక 
సమస్త జగదాధారమైన దేవా! ఇతరులకు జయింప నలవికానివాడా! సిరికి 
నిలయమైనవాడా! అచ్యుతా- నాశనము లేనివాడా! మాధవా-బహిర్ముఖములగు 
ఇంద్రియములకు గోచరము కానివాడా! ద్వారకా పట్టణమునకు నాయకా, ద్రౌపదిని 
రక్షించిన ఓ అచ్యుతా ! నీకు నమస్కారము. 


5. రాక్షసైః క్షోభితస్సీతయా శోభితో 
దండకారణ్య భూపుణ్యతా కారణమ్‌ 
లక్ష్మణే నాన్వితో వానరై స్సేవితోల_ 
గస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్‌ ॥ 


రాక్షసులచే కలతనొందింపబడిన వాడును, సీతాదేవితో ప్రకాశమానుడును, 
దండకారణ్య ప్రదేశముయొక్క పవిత్రతకు కారణమైనవాడును, లక్ష్మణునిచే ననుస 
రింపబడినవాడును, వానరులచే సేవింపబడినవాడును, అగస్య మునిచే మిక్కిలి 
పూజింపబడినవాడును, రఘువంశ సంజాతుడును నగు శ్రీ రామచంద్రమూర్తి నన్ను 
రక్షించుగాక ! 
6. ధేనుకారిష్టహా నిష్టకృద్ద్వేషిణాం 
కేశిహా కంస హృద్వంశికా వాదకః 
పూతనా కోపకః సూరజా ఖేలనో 
బాల గోపాలకః పాతు మాం సర్వదా ॥ 
గోవుల కష్టములు పారద్రోలినవాడును, శత్రువుల కప్రియమును చేయువాడును, 
కేశి యను రాక్షసుని సంహరించినవాడును, కంసుని హరించిన (చంపిన) వాడును, 
వేణువాదన తత్పరుడును, పూతన యను రాక్షసిని కోపించినవాడును, యమునా నది 
యందు క్రీడించువాడును నగు బాలగోపాల కృష్ణుడు నన్ను ఎల్లప్పుడు రక్షించుగాక ! 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


7. విద్యుదుదోతవ త్రస్ఫుర ద్వాససం 
ప్రావృడ మ్ళోదవ త్రోల్లస ద్విగ్రహమ్‌ 
వన్యయా మాలయా శోభితో రఈస్థలం 
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 


మెజుపుయొక్క ప్రకాశమువలె మిక్కిలి ప్రకాశించు వస్త్రము కలవాడును, 
వర్షాకాలపు మేఘమువలె మిక్కిలి ప్రకాశించు శరీరము గలవాడును, వనసంజాతములైన 
పుష్పాదుల యొక్క దండచే ప్రకాశింపజేయబడిన వక్షస్థలము కలవాడును, ఎట్ట్జని 
పాదయుగ్మము కలవాడును. పద్మములవంటి నేత్రములు గలవాడును నగు పుండరీకాక్లుని 
సేవింతును. 


8. కుంచితైః కుంతలై ర్రాజమానాననం 
రత్నమౌలిం లసత్ముండలం గండయోః 
హార కేయూరకం కంకణ ప్రోజ్ఞ్వలం 
కింకిణీ మంజులం శ్యామలం తం భజే 11 


వంకరలు తిరిగిన ముంగురులచే ప్రకాశించుచున్న ముఖము గలవాడును, 
రత్నమును శిరస్సున ధరించినవాడును, చెక్కిక్ళృయందు (పకాశమానములగు 
కర్ణాలంకారములు గలవాడును, ముత్యాలహారములతోను, బాహుపురులతోను, 
కంకణములతోను మిక్కిలి (ప్రకాశించువాడును, చిజుమువ్వలచే మనోహరమైనవాడును 
నగు ఆ నల్లని వానిని (శ్యామసుందరుని) సేవింతును. 


9. అచ్యుతస్యాష్టకం యః పరే దిష్టదం 
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్ఫృహమ్‌ 
వృత్తతః సున్దరం వేద్య విశ్వంభరం 
తస్య వశ్యో హరిర్దాయతే సత్వరమ్‌ ॥ 
పద్యవృత్తములచే నందమైనదియు, విష్ణు తత్త్వమును తెలుపునదియు, కోరికల 
నొసంగునదియు నగు అచ్యుతాష్టకమును శ్రద్ధాభక్తులతో ప్రతిదినము నెవడు పఠించునో 
అతనికి వెంటనే శ్రీహరి వశుడగును. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతమ్‌ అచ్యుతాష్టకం సంపూర్ణమ్‌. 


ణ 


ఆీల ఆీల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —€ 


పాొండురంగాష్టకమ్‌ 


1. మహాయోగపీఠే తటే భీమరథ్యా 
వరం పుండరీకాయ దాతుం మునీందైః 
సమాగత్య తిష్టంతమానందకందం 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 


భీమ నథియొడ్డున యోగపీఠమందు పుండరీకునికి వరము లొసంగ మునీంద్రు 
లందరితో వచ్చి నిలిచిన యానందమూలమైన పరబ్రహ్మమూర్తియైన పాండురంగని 
భజింతును. 


2. తటిద్వాససం నీలమేఘావభాసం 
రమామందిరం సుందరం చిత్రకాశమ్‌ 
పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 
మెజుపువలె మెజియు వలువ దాలిచి, నీల మేఘమువలె నలరుచు, లక్ష్మీ 
నివాసమై మనోహరమై చిత్రకాశమై ఒకానొక యిటుకరాతిపై పాదములను సమముగ 
నుంచి నిలచియున్న పరబ్రహ్మమూర్తియైన పాండురంగని భజించెదను. 


8. ప్రమాణం భవాబ్దేరిదం మామకానాం 
నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్‌ 
విధాతు ర్వసత్యై ధృతో నాభికోశ ః 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 


నా భక్తులకు సంసార మిదిగో యింతపాటిది అనుచు దెలుపుటకో యన్నట్లు 
తన నడుముం దాను రెండు చేతులం బొదివి పట్టుకొని బ్రహ్మ నిలుచుటకునై నాభి 
కమలముం దాల్చియున్న పరబ్రహ్మమూర్తిని పాండురంగని భజించెదను. 


4. స్ఫురత్మౌస్తుభాలంకృతం కంఠ దేశే 
(శ్రియా జుష్ట కేయూరకం శ్రీనివాసమ్‌ 
శివం శాంతమీడ్యం వరం లోకపాలం 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


కంఠముందు కౌస్తుభమణిదాల్సి, శోభతో గూడిన భుజకీర్తులు మెజయ సిరికి 
నివాసమైనవాడు, మంగళ స్వరూపుడు, శాంతుడు పొగడదగినవాడు శ్రేష్టుడును, 
జగద్రక్షకుడునై పరబ్రహ్మమూర్తియైన పాండురంగని భజించెదను. 


5. శరచ్చంద్రబింబాననం చారుహాసం 
లసత్కుండలాక్రాంత గండస్థలాంతమ్‌ 
జపారాగబింబాధరం కంజనేత్రం 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 


శరత్మాల చంద్రబింబమువంటి మోము, చక్కని నవ్వు, కుండలములచే నలరారు 
గండస్థలములు, జపా (దాసాని) కుసుమమువలె నెబ్బనగు దొండపండు వంటి పెదవి, 
తామర రేకులం బోలు కన్నులు గలిగియున్న పరబ్రహ్మమూర్తియెన పాండురంగని 
భజించెదను. 


6. కిరీటోజ్ఞ్వలత్సర్వ దిక్రాంతభాగం 
సురైరర్చితం దివ్యరత్తై రనర్హె; 
త్రిభంగాకృత్రిం బర్హమాల్యావతంసం 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 


కిరీట కాంతులచే నలుదెసలు మిరుమిట్లు గొలుపుచు, అమూల్య దివ్యరత్న 
ములచే, దేవతలచే నర్చింపబడుచు త్రిభంగిగ (మెడ, నడుము, పాదము వంపుగా 
జేసి) నిలిచి, నెమిలి పింఛమును, మాలను దాల్చియున్న పరబ్రహ్మమూర్తియగు 
పాండురంగని భజించెదను. 


7. విభుం వేణునాదం చరంతం దురంతం 
స్వయం లీలయా గోపవేషం దధానమ్‌ 
గవాం బృందకానందదం చారుహాసం 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 


వేణువు నూదుచు లీలాగోపాలబాలక మూర్తియై బృందావన వీధుల గోబ్బందముం 
గాచుచుండు పరబ్రహ్మమూర్తి యగు పాండురంగని భజించెదను. 


8. అజం రుక్మిణీ ప్రాణసంజీవనం తం 
పరంధామ కైవల్యమేకం తురీయమ్‌ 
ప్రసన్నం ప్రపన్నా ర్తిహం దేవ దేవం 
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌ ॥ 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లల్డఢలణ 


రుక్మిణీ ప్రాణవల్లభుని కైవల్యనామక పరమ తేజమును, తురీయము నైన 
దైవమును, ప్రసన్నుడును, ప్రపన్నుల బాధల హరించు దేవదేవుని, పరబ్రహ్మమూర్తి 
యగు పాండురంగని గొలిచెదను. 


9. స్తవం పాండురంగస్య నైపుణ్యదం యే 

పఠంత్యేకచిత్తేన భక్తా చ నిత్యమ్‌ 

భవాంభోనిధిం తేతు తీర్త్వాంత కాలే 
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి ॥ 


పుణ్యప్రదమగు పాండురంగ స్తోత్రమును భక్తితో ఏకాగ్రచిత్తులై పఠించు వారు 
సంసార సముద్రమును దాటి అవసానమునందు శాశ్వతమగు వైకుంఠమును చేరుదురు. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతమ్‌ పాండురంగాష్టకం సంవూర్ణమ్‌. 


జీల ఆీల జీల 


హనుమత్పంచరత్నమ్‌ 


1. వీతాఖిల విషయేచ్చం 
జాతానందా[శ్రు పులకమత్యచ్చమ్‌ 
సీతాపతి దూతాద్యం 
వాతాత్మజమద్య భావయే హృద్యమ్‌ I 


భోగ్యపదార్థము లన్నిటి యందు ఇచ్చపోయినవాండు, ఆనందముచే కన్నీరు 
పులకాంకురములు కలిగినవాడు, మిక్కిలి స్వచ్చహృదయము గలవాండు, సీతాపతి 
యయిన రామచంద్రుని దూతలలో మొదటివాడు, మనోహరుడు అగు వాయుపుత్రుని 
భావించెదను. 


2. తరుణారుణ ముఖకమలం 
కరుణారసపూర పూరితాపాబ్గమ్‌ 
సంజీవనమాశాసే 
మంజుల మహిమానమంజనాభాగ్యమ్‌ ॥ 


లేత సూర్యునివంటి ముఖపద్మము కలవాండు, దయారస (ప్రవాహముతో నింప 
బడిన క్రీగంటి చూపుగలవాండు, సకల లోకములు జీవింపంజేయువాండు, మృదువయిన 
మహిమ గలవాడు అగు అంజనాసుతుని కోరెదను. 


8. శంబరవైరి శరాతిగ 
మంబుజదళ విపుల లోచనోదారమ్‌ 
కంబుగలమనిలదిష్టం 
బింబజ్వలితోష్టమేకమవలంబే 11 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


మన్మథ బాణములను మీజినవాడు, పద్మదళములవలె విస్తారమయిన కన్నులతో 
మించినవాండు, శంఖమువంటి కంఠము గలవాండు, వాయుదేవుని భాగ్యమైన వాం 
డు, దొండపండువలె (ప్రకాశించు క్రింది పెదవి గలవాండు లేక సూర్యబింబముచే 
తపింప జేయబడిన పెదవులు గలవాండు, అద్వితీయుడయిన పవనసుతుని నేను 
సేవించెదను. 


4. దూరీక్ళత సీతార్తిః 
ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తిః 
దారిత దశముఖ కీర్తిః 
పురతో మమ భాతు హనుమతో మూర్తిః ॥ 


సీతాదేవికి గల ఆర్తిని తొలగించినది, శ్రీ రామచంద్రుని వైభవ విశేషమును 
ప్రకటించునది, రావణాసురుని కీర్తిని చీల్చి వేసినది అగు హనుమంతమూర్తి నాయెదుట 
భాసించుగాంక ! 


5. వానర నికరాధ్యక్షం 
దానవకుల కుముద రవికర సదృశమ్‌ 
దీనజనావన దీక్షం 
పవన తపఃపాక పుంజమద్రాక్షమ్‌ ॥ 
వానర సమూహమునకు అధ్యక్షుందైనవాండు, రాక్షస సమూహములనెడు 
కలువలకు సూర్యకిరణములతో సమానమైనవాండు (రాక్షస కులము నణచివేయువాం 
డు), దీన జనులను రక్షించెడి దీక్ష గలవాండు, వాయువు చేసిన తపఃఫలముగా 
వెలసిన వాడగు హనుమంతుని చూచినాను. 
6. ఏత తృవనసుతస్య 
సోత్రం యః పఠతి పజ్బరత్నాఖ్యమ్‌ 
చిరమిహ నిఖిలాన్ఫోగా 
న్ఫుక్త్వా శ్రీరామ భక్తి భాగ్భవతి ॥ 
వాయుసుతునకు చెందిన పంచరత్న మను నీ స్తోత్రము నెవడు చదువునో 
అతడు చిరకాల మీలోకమున భోగము లనుభవించి శ్రీరామ భక్తి కలవాడగును. 
ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం హనుమత్సృంచరత్నం నంవూర్ధమ్‌. 


ఆీల ఆల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ాాోాం 


శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రమ్‌ 


1. విశుద్ధం పరం సచ్చిదానందరూపం 
గుణాధారమాధారహీనం వరేణ్యమ్‌ 
మహాన్తం విభాన్తం గుహాన్తం గుణాన్తం 
సుఖాన్తం స్వయం రామధామ ప్రపద్యే 11 


నిత్యశుద్ధుండు అన్నిటికంటె పరమయినవాండు, సచ్చిదానంద స్వరూపుండు, 
సకలగుణముల కాధారమైనవాండు, తన కే యాధారము లేనివాండు, అందజకు సేవింపం 
దగినవాండు, అన్నిటికంటె గొప్పవాందయి ప్రకాశించువాండు, అజ్ఞానమును నశింపం 
జేయువాండు, త్రిగుణాతీతుండు, సుఖమునకు పరాకాష్ట్రయెనవాండు అగు శ్రీరాముం 
డను స్వయం జ్యోతి స్వరూపుని ఆశ్రయింతును. 


2. శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం 
సుఖాకారమాకార శూన్యం వరేణ్యమ్‌ 
మహేశం కలేశం సురేశం పరేశం 
నరేశం నిరీశం మహీశం ప్రపద్యే ! 


మంగళ స్వరూపుండు, నిత్యుండు, అద్వితీయుండు, సర్వవ్యాపకుండు, తారక 
నామముగలవాండు, సుఖ స్వరూపుండు, ఆకారములేనివాండు, వరింపందగినవాండు, 
గొప్ప ప్రభువు, కళలకు ప్రభువు, దేవతలకు ప్రభువు, అన్నిటికంటె పరమయిన ప్రభువు, 
మనుష్యులందబికు ప్రభువు, తన్ను నియమించు ప్రభువు లేనివాడు, భూమి కంతటికి 
ప్రభువు అయిన రాముని ఆశయింతును. 


3. యదావర్తయేత్‌ కర్ణ మూలే౭_న్త కాలే 
శివో రామ రామేతి రామేతి కాశ్యామ్‌ 
తదేకం పరం తారక బ్రహ్మరూపం 
భజే£.హం భజం హం భజే£_హం భజే£_హమ్‌ ॥ 


కాశిలో మరణించిన ప్రాణికి చెవిలో అవసానకాలమున విశ్వేశ్వరుడు 
మూడుమాజులు రామ రామ రామ యని దేని నుపదేశించునో అట్టి బ్రహ్మరూపమైన 
తారక మంత్రమును నేను సేవింతును. 


ళం... శంకరాచార్య కృత స్తోత్రములు 


4. మహారత్న పీఠే శుభే కల్పమూలే 
సుఖాసీనమాదిత్యకోటి ప్రకాశమ్‌ 
సదా జానకీ లక్ష్మణోపేత మేకం 
ముదా రామచంద్రం భజేత హం భజే9 హం ॥ 


మంగళకరమయిన కల్పవృక్షమూలమున మహారత్న ఖచితమైన పీఠమునందు 
సుఖముగా కూర్చుండి, కోటి సూర్యసమానమయిన తేజస్సుగలిగి, యెల్లప్పుడు సీతా 
లక్ష్మణులతో కూడియుండి, అద్వితీయుండైన శ్రీరామచంద్రుని నె నెల్లప్పుడు సేవించెదను, 
సేవించెదను. 


5. క్వణద్రత్న మంజీర పాదారవిందం 
లస న్మేఖలా చారు పీతాంబరాధ్యమ్‌ 
మహారత్న హారోల్లసత్మౌస్తుభాంగం 
నద చ్చంచరీ మంజరీ లోల మాలమ్‌ ॥ 
చిజుగంటలు (మంగు రత్నపుటందెలు గల పాదపద్మములుగలవాడు, తళ 
తళలాడు మొలనూలుచే అందమయిన పీతాంబరమును దాల్చినవాండు, గొప్ప రత్న 
హారములతో ప్రకాశించుచున్న కౌస్తుభమణి ధరించినవాండు, రొదచేయు తుమ్మెదలు 
గల పూలగుత్తులతో తూగు మాలలు ధరించినవాడు అగు శ్రీరామచంద్రుని సేవించెదను. 


6. లస చ్చంద్రికా స్మేర శోణాధరాభం 
సముద్య త్సతంగేందుకోటి ప్రకాశమ్‌ 

నమధ్రహ్మ రుద్రాది కోటీర రత్న 
ప్రభాపూర నీరాజనారాధితాంఘిమ్‌ ॥ 


వెన్నాలవంటి మందహాసముతోంగూడిన యొజ్జని క్రింది పెదవి కాంతి కలవాడు, 
ఉదయించిన కోటి సూర్యచం(ద్రుల కాంతి గలవాండు, నమస్మరించుచున్న 
బ్రహ్మరుద్రేంద్రుల కిరీటములందలి రత్నకాంతుల సముదాయ మనెడి నీరాజనముచే 
ఆరాధింపంబడు పాదములుగలవాడు నగు శ్రీ రామచంద్రుని భజింతును. 


7. పురః ప్రాంజలీ నాంజనేయాది భక్తాన్‌ 
స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతమ్‌ 
భజే£.హం భజే9 హం సదా రామచంద్రం 
త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే i 
ఎదురుగ దోసిలు లొగ్గి యున్న ఆంజనేయుడు మొదలయిన భక్తులకు మంగళ 
స్వరూపమయిన తన జ్ఞాన ముద్రచే ఉపదేశించుచున్న శ్రీరామచంద్రుని నే నెల్లప్పుడు 
సేవించెదను. శ్రీ రామచంద్రా! నిన్ను గాక మతి యొకని ముమ్మాటికిని దలపోయను. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ల9 


8 యదా మత్సమీపం కృతాంతః స్సమేత్య 
ప్రచండ ప్రకోపై రృటె ర్భీషయే న్మామ్‌ 
తదావిష్కరోషి త్వదీయం స్వరూపం 
సదాపత్ర్రణాశం స కోదండబాణమ్‌ ॥ 
యముం దేనాండు నా దగ్గణకు వచ్చి తీవ కోపము గల భటులచే నన్ను భయ 
పెట్టునో, ఆనాడు ఆపదలనెప్పుడు పోగొట్టునది ధనుర్చాణములను ధరించునది యగు 
నీ స్వరూపమును ప్రకటించెదవు రామా. 


9. నిజే మానసే మందిరే సన్ని ధేహి! 
ప్రసీద ప్రసీద ప్రభో! రామచంద్ర 
ససౌమిత్రిణా కైకయీ నందనేన 
స్వశక్యానుభక్యా చ సంసేవ్యమాన! ॥ 
లక్ష్మణునితో గూడిన భరతునిచే స్వశక్తితోను, సుభ క్రితోను సేవింపబడు ప్రభూ! 
రామచంద్రా! నా మనోమందిరములోనికి వేంచేయుము, నా యెడల ప్రసన్నుండవు కమ్ము. 


10. స్వభక్తాగ్రగణ్యః కపీశైర్మహీశై 
రనీకైరనేకైశ్చ రామ! ప్రసీద! 
నమస్తే నమో౭_ స్త్వీశ! రామ! ప్రసీద ! 
ప్రశాధి! ప్రశాధి! ప్రపన్నం ప్రభో! మామ్‌ ॥ 
శ్రీరామా! నీ భక్తులలో అగ్రగణ్యులయిన వానరాధిపతులతోను, భూపతులతోను, 
అనేకములయిన సైన్యములతోను గూడి ప్రసన్నుందవగుము, నీకు నమస్మారము. 
ఈశ్వరా! నీకు నమస్మారము, రామా! ప్రసన్నుఃండవగుము. ప్రభూ! శరణాగతుడనయిన 
నన్ను శాసింపుము. 
11. త్వ మేవాసి దైవం వరం మే యదేకం 
సుచైతన్యమేతత్త పదన్యం న మన్యే 
యతో9_భూదమేయం వియ ద్వాయు తేజో 
జలోర్వ్యాది కార్యం చరం చాచరం చ॥ 


ఇట్టిదని తెలుపరాని ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి 
మొదలయినదియు, ఆ భూతకార్యమయిన చరాచర ప్రపంచము దేని నుండి 
బయలుదేరినదో విశుద్ధ చైతన్య రూపము నద్వితీయమునగు నట్టి పరదైవము నాకు 
నీవే. నీకంటె నితరులను నేను తలంపను. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


12. నమ స్పచ్చిదానందరూపాయ తస్మై 
నమో దేవ దేవాయ రామాయ తుభ్యమ్‌ 

నమో జానకీ జీవితేశాయ తుభ్యం 
నమః పుండరీకాయతాక్షాయ తుభ్యమ్‌ ॥ 


సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మునకు నమస్మారము. దేవ దేవుడవయిన 
రామచంద్రా! నీకు నమస్కారము. జానకీ ప్రాణనాథుండవయిన నీకు నమస్కారము. 
పుండరీక విశాల నేత్రుంద వయిన నీకు నమస్మారము. 


18. నమో భక్తి యుక్తాను రక్తాయ తుభ్యం 

నమః పుణ్య పుంజైక లభ్యాయ తుభ్యమ్‌ 

నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే 
నమ స్సుందరాయేందిరా వల్లభాయ॥ 
భక్తి గలిగిన వారియెడల ప్రీతిగల నీకు నమస్కారము. పుణ్య సమూహము 

చేతను మాత్రమే లభింపందగిన నీకు నమస్కారము. వేదములచే తెలియదగిన వాడవు, 
ఆదిపురుషుండవయిన నీకు నమస్కారము. సుందరుండవు లక్ష్మీపతివి అయిన నీకు 
నమస్కారము. 


14. నమో విశ్వకర్రే నమో విశ్వహర్రే 
నమో విశ్వభోక్రే నమో విశ్వమాత్రే 
నమో విశ్వనేత్రే నమో విశ్వవేత్రే 
నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే ॥ 
విశ్వకర్తవయిన నీకు నమస్కారము. విశ్వహర్తవయిన నీకు నమస్కారము. 
ప్రపంచమంతటిని అనుభవించు నీకు నమస్కారము. విశ్వమంతయు తెలియు నీకు 
నమస్మారము. ప్రపంచమంతటికి నాయకుండవైన నీకు నమస్మారము. ప్రపంచమంతటిని 
జయించు నీకు నమస్కారము. విశ్వమునకు తండ్రివైన నీకు నమస్మారము. విశ్వమునకు 
తల్లి వైన నీకు నమస్కారము. 
15. నమస్తే నమస్తే సమస్త ప్రపంచ 
ప్రభోగ ప్రయోగ ప్రమాణ ప్రవీణ ! 
మదీయం మనస్త్వత్సదద్వంద్వ సేవాం 
విధాతుం ప్రవృత్తం సుచైతన్య సిద్ద 11 


శ్రీ శంకరాచార్య కృత స్తోతముల----రలి 


సమస్త ప్రపంచముయొక్క ప్రభోగమునందు ప్రయోగమునందు ప్రయాణము 
నందు నేర్పరి వైనవాండా! నీకు నమస్మారము. మంచి చైతన్యము సిద్ధించుటకై నా 
మనస్సు నీ పాదపద్మ సేవను చేయుటకు సిద్ధమయినది. 


16. శిలాపి త్వదం(ఘై క్షమాసంగిరేణు 
ప్రసాదాద్ధి చైతన్య మాధత్త రామ! 
నర స్త్వ్వత్పదద్వంద్వ సేవా విధానా 
త్ఫుచైతన్య మేతీతి కిం చిత్ర మత్ర ?॥ 
రామా! జాయికూడ నీ పాదతలముక్రింద భూమియందున్న రేణువులు 
తాకుటవలన చైతన్యమును పొందినది (రామపాద రజస్స్పర్భచే జాయి చైతన్యము 


నంది అహల్యగా మాజినదనుట). నరుండు నీపాద ద్వంద్వమును సేవించుట వలన 
విశుద్ధ చైతన్యము నందు ననుటలో చిత్రమేమున్నది ? 


17. పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం 
నరాయే స్మరం త్యన్వహం రామచంద్ర ! 
భవన్తం భవాన్తం భరంతం భజనో 
లభన్తే కృతాంతం నపశ్యన్యతో9_న్రే 1 


రామచంద్రా! పవిత్రమై విచిత్రమయిన నీ చరిత్రమును ఏ మనుజులు ప్రతిదినము 
స్మరించెదరో వారు పోషకుడై సంసార నాశనమును కలిగించు నిన్ను సేవించువారై నిన్ను 
పొందుదురు. తన్మూలమున అంతకాలమున వారు యముని జూడరు. 
18. స పుణ్యః స్స గణ్యః శృరణ్యో మమాయం 
నరో వేద యో దేవచూడామణిం త్వామ్‌ 
సదాకారమేకం చిదానందరూపం 
మనోవాగగమ్యం పరంధామ! రామ! ॥ 


రామా! పరంధామా! సత్స్వ్వరూపము అద్వితీయము, చిత్వరూపము ఆనంద 
స్వరూపము. మనస్సునకు వాక్కులకు గోచరముగాని దేవతలకు శిరోభూషణమయిన 
నిన్ను ఏ నరు దెజుంగునో అతండు పుణ్యాత్ముండు. అతండే నరులలో లెక్క పెట్ట 
దగినవాడు. అట్టివాండు నాకు రక్షకుండు. 
19. ప్రచండ ప్రతాప ప్రభావాభిభూత 
ప్రభూతారివీర! ప్రభో! రామచంద్ర! 
బలం తే కథం వర్ణ్వతే9_ తీవ బాల్యే 
యతో౭_ఖండి చండీశ కోదండ దండమ్‌ ॥ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


తీక్షణమయిన ప్రతాప ప్రభావముచే అనేకమంది శత్రువీరులను తిరస్మరించిన 
రామచంద్ర ప్రభూ! మిక్కిలి చిన్నతనమునందే శివధనుర్దండమును విజిచిన నీ బలమెట్లు 
వర్ణింప వీలుపడును ? 


20. దశగ్రీవముగ్రం సుపుత్రం సమిత్రం 
సరిద్దుర్లమధ్యస్థ రక్షోగణేశమ్‌ 
భవన్తం వినా రామ! వీరో నరో వా 
సురో వా మరో వా జయేత్మ్క స్రిలోక్యామ్‌? ॥ 


పదితలలు గలిగి భయంకరుండయి పుత్ర మిత్రులతో గూడి జలదుర్ల మధ్య 
స్టుడై రాక్షసగణముల కధిపతియయిన రావణుని రామా! నీవుగాక వీరుండయిన 
నరుండుగాని, రాక్షస్తుండుగాని, దేవుండు గాని జయించువాండు ఈ మూండు లోకములందు 
నెవండున్నాండు ? 


21. సదా రామరామేతి నామామృతం తే 
సదారామ మానన్ద నిష్యంద కందమ్‌ 
పిబన్తం నమన్తంసుదన్తం హసన్తం 
హనూమన్త మన్తర్భజే తం నితాన్తమ్‌ ॥ 


రామ రామ అని శాశ్వత సుఖస్వరూపము ఆనంద ప్రవాహమునకు మూల 
కందమయిన నీ నామామృతమును (గోలుచు, నమస్మరించుచు పళ్ళు బయటంబడు 
నట్లు నవ్వుచున్న హనుమంతు నెల్లప్పుడు నా హృదయాంతరమున సేవింతును. (హనుమ 
దృక్తిసంధానము రామభక్తి సంపాదకము.) 


22. సదా రామరామేతి నామామృతం తే 
సదారామ మానన్ద నిష్యన్ణ కన్షమ్‌ 
పిబ న్నన్వహం న న్వహం నైవ మృత్యో 
ర్చిభేమి ప్రసాదాదసాదాత్తవైవ ॥ 
రామా! రామ! రామ! యనునట్టి శాశ్వత సుఖరూపము ఆనంద ప్రవాహమునకు 
మూలకందమయిన నీ నామామృతమును అనుదినము గ్రోలుచు సమగ్రమయిన నీ 
యనుగ్రహమువలన నేను మృత్యువు నుండి యేపాటియు భయపడను. 
28. అసీతాసమేతై రకోదండభూషై 
రసౌమిత్రివంద్యై రచండప్రతాపై ః 
అలంకేశకాలై రసుగ్రీవమిత్రై 
రరామాభిధేయై రలం దైవతై ర్నః ॥ 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లం౧ 


సీత్రాసమేతులుగాని, కోదండాలంకారులుగాని, లక్ష్మణునిచే నమస్మరింపబడని, 
తీక్షణమయిన ప్రతాపములేని, రావణునకు మృత్యువుకాని, సుగ్రీవుండు మిత్రుండుగా 
లేని, రాముండను పేరు పిలువంబడని దేవతలతో మనకు పనిలేదు. 


24 అవీరాసనస్టై రచిన్ముద్రికాడ్యై 
రభక్తాంజనేయాది తత్త ఏ ప్రకాశైః 
అమందారమాలై రమందారమూలై 
రరామాభిధేయై రలం దైవతై ర్నః ॥ 
వీరాసనమందుందని, చిన్ముద్ర ధరింపని, భక్తులయిన ఆంజనేయాదులకు తత్త్వము 
నుపదేశింపని, కల్పవృక్ష పుష్పమాలికలు ధరింపని, కల్పవృక్ష మూలమునందుందని 
రాముదను పేరులేని దేవతలతో మనకు పనిలేదు. 
25. అసింధు ప్రకోపై రవన్స ప్రతాపై 
రబంధు ప్రయాణె రమన స్మితాడైః 
అదండ (ప్రవాసై రఖండ ప్రబోధై 
రరామాభి ధేయె రలం దైవతై రః ॥ 
సముద్రునిమీద కోపింపని, నమస్మరింపందగిన ప్రతాపము లేని, బంధు 
ప్రయాణము లేని, మందహాసముతో నిండియుందని, దండకారణ్యమున ప్రవాసము 
చేయని, అఖండ జ్ఞానస్వరూపులుగాని, రాముడను పేరులేని, దేవతలతో మనకు 
పనిలేదు. 


26. హరే! రామ! సీతాపతే! రావణారే! 
ఖరారే! మురారే౭_సురారే! పరేతి 
లపన్తం నయన్తం సదా కాల మేవం 
సమాలోక యాలోక యాశేషబంధో ॥ 
హరి! రామ! సీతాపతీ! రావణవైరీ! ఖరాసురవైరీ! మురాసురవైరీ ! రాక్షసారీ! 
పరాత్సరా! అని హరినామస్మరణ మెల్లపుడు చేయుచు కాల మీ విధముగ గడుపుచున్న 
నన్ను అందజకు బంధువయిన రామచంద్రా! దయతో బాగుగ చూడుము. 
27. నమస్తే సుమిత్రా సుపుత్రాభి వంద్య ! 
నమస్తే సదా కైకయీనందనేద్య | 
నమస్తే సదా వానరాధీశ వంద్య ! 
నమస్తే నమస్తే సదా రామచంద్ర ! ॥ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


సుమిత్రకు పుత్రుండయిన లక్ష్మణునిచే నెలప్పుడు నమస్మరింపంబడువాడా! 
ఎలప్పుడు భరతునిచే స్తుతింపంబడువాండా! వానరాధిపుడైన సుగ్రీవున కెల్లప్పుడు 
నమస్మరింపం దగినవాండా! రామచంద్రా! నీ కెప్పుడును నమస్కారము. 
28. ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప! 
ప్రసీద ప్రసీద ప్రచండారికాల! 
ప్రసీద ప్రసీద ప్రపన్నానుకంపిన్‌ | 
ప్రసీద ప్రసీద ప్రభో! రామచంద్ర ! 
తీక్షణ ప్రతాపముగల రామచంద్రా ! ప్రసన్నుండవగుము, తీవ్రమయిన 
శత్రువులకు అంతకుండా! ప్రసన్ను(డవు కమ్ము, శరణాగతులందు దయగలవాండా! 
ప్రసన్నుండ వగుము. రామచంద్ర ప్రభూ! ప్రసన్నుండవు కమ్ము. 
29. భుజంగ ప్రయాతం పరం వేదసారం 
ముదా రామచంద్రస్య భక్తా చ నిత్యమ్‌ 
పఠన్సంతతం చిన్తయన్నాాన్తరంగే 
న ఏవ స్వయం రామచంద్రస్స ధన్యః ॥ 
ఉత్తమము, వేదసారము అగు శ్రీరామచంద్ర భుజంగ ప్రయాత స్తోత్రమును 
సంతుష్టితో, రామచంద్ర భక్తితో నెల్లప్పుడు చదువుచు తన హృదయములో మననము 
చేయుచు నెవండుండునో అతండు స్వయముగ రామచంద్రుడే. అతండు ధన్యుడు. 
ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం 
సంపూర్ణమ్‌. 


జీల ఆీల ఆల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __ —GD 


లక్ష్మినృసింహ కరుణారస స్తోత్రమ్‌ 


1. శ్రీమత్సయోనిధి నికేతన! చక్రపాణే ! 
భోగీన్ట భోగమణిరాజిత! పుణ్యమూర్తే! 
యోగీశ! శాశ్వత! శరణ్య! భవాబ్ధిపోత! 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


శోభాయుక్తమైన క్షీరసముద్రమున నివసించువాడా! చేతియందు సుదర్శనమను 
చక్రాయుధమును ధరించినవాడా! ఆదిశేషుని పడగలయందలి మణులచే ప్రకాశింప 
చేయబడినవాడా! పుణ్యవి[గ్రహా! యోగీశ్వరా! శాశ్వతుడా! సర్వలోక రక్షకుడా! సంసార 
సాగరమును దాటించుటకు నావ వంటి వాడవగు ఓ లక్ష్మీ నరసింహ దేవా! నాకు 
చేయూతనిచ్చి కాపాడుము. 


2, బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్శ్మ కిరిటకోటి 
సంఘట్టితాంఘి కమలామలకాంతి కాంత! 
లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస! 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 
బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు, వాయువు, సూర్యుడు మొదలగు దేవతా 
ప్రభువుల యొక్క కిరీటపు అంచులచే స్ప ్రశింపబడిన పాదపద్మముల యొక్క విమలమగు 
కాంతులతో మనోహరమైన స్వరూపము గలవాడా! లక్ష్మీదేవి యొక్క వక్షోజములను 
పద్మములయందు రాజహంసవలె ప్రీతితో సంచరించువాడా! ఓ లక్ష్మీ నరసింహదేవా! 
నాకు చేయూత నిచ్చి కాపాడుము. 


8. సంసార దావ దహనాకుల భీకరోరు 
జ్వాలావలీభిరతిదగ్గ తనూరుహస్య 
త్వత్సాదపద్మసరసీం శరణాగతస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 
సంసారమను దావానలము యొక్క భయంకరమగు జ్వాలా సముదాయముల 
చేత మిక్కిలి దగ్ధమైన అవయవములు కలిగి రక్షణమును గోరి నీ పాదపద్మములను 
సరోవరమును చేరిన నాకు ఓ లక్ష్మీనృసింహదేవా! నీవు చేయూత నిచ్చికాపాడుము. 
4. సంసార జాల పతితస్య జగన్ని వాస! 
సర్వేం ద్రియార్థ బడిశాగ్ర రుషోపమస్య 
ప్రోత్మంపిత ప్రచుర తాలుక మస్తకస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


ఓ జగన్నివాసా! సంసారమను వలలో చిక్కుకొని సర్వేంద్రియములకు 
విషయములగు శబ్ద-స్పర్శ - రూప - రస - గంధములను గాలముల కొన నున్న 
ములికికి తగుల్మొనిన చేపవలె నున్న వణకిపోవుచున్న దవడలు, తల గలిగిన నాకు 
ఓ లక్ష్మీనరసింహ దేవా! నీవు చేయూత నిచ్చి రక్షింపుము. 


ర్‌. సంసార కూప మతిఘోర మగాథమూలం 

సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య 

దీనస్య దేవ! కృపయా పదమాగతస్య 
లక్షీ శ్రన్ఫృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 
అతి భయంకరమైన అడుగు తెలియబడక, మిక్కిలి లోతైన సంసార 

మనునూతిలో బడి దుఃఖము లనెడి బహుసంఖ్యాకములగు సర్పములచే చుట్టబడిన 
వాడనై, దీనుడనై, నీ పాదముల సన్నిధికి శరణార్థియె వచ్చిన నాకు ఓ లక్ష్మీనృసింహ 
దేవా! నీవు చేయూతనిచ్చి కాపాడుము. 


6. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత 
నిష్పీద్యమాన వపుష స్పకలార్తినాశ! 
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


సర్వవిధములగు దుఃఖములను నశింపజేయునట్టి ఓ దయామయా! సంసారమను 
భయంకరమగు మదపు టేనుగుయొక్క తొండపు దెబ్బలచే పీడింపబడుచున్న దేహము 
కలిగి జననమరణాది భయములచే వ్యాకుల చిత్తుడనైన నాకు ఓ నరసింహదేవా! నీవు 
చేయూత నిచ్చి కాపాడుము. 


7. సంసార సర్బ విషదిగ్ధ మహోగ్ర తీవ్ర 
దంష్టా(గ కోటి పరిదష్ట వినష్టమూర్తేః 
నాగారివాహన! సుధాబ్ధినివాస! శౌరే! 
లక్షీ శ్రన్ఫృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 
సంసారమను మహాసర్పము యొక్క విషయుక్తమై మిక్కిలి భయంకరమగు కోరలచే 
కాటువేయబడి మూర్చనొందిన దేహము గలిగిన నాకు సర్పవినాశకుడగు గరుత్మంతుని 


వాహనముగా గలిగి అమృత సముద్రమున నివసించు ఓ శౌరీ! ఓ లక్ష్మీ నరసింహదేవా! 
నీవు చేయూత నిచ్చి కాపాడుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _ —G 


8. సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ 
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్‌ 
ఆరుహ్య దుఃఖఫలితం చకితం దయాళో! 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


పాపమను విత్తనము నుండి మొలకెత్తి అంతములేని కర్మములను కొమ్మలతో 
గూడి ఇంద్రియములను ఆకులుగలిగి మన్మథుడను పుష్పములు కలిగి దుఃఖములను 
ఫలములతో విలసిల్లుచున్న సంసార మను వృక్షము నధిరోహించి మహాభయముతో 
వణకిపోవుచున్న నన్ను ఓ దయామయా! ఓ లక్ష్మీనరసింహదేవా! నీవు చేయూత 
నిచ్చి కాపాడుము. 


9. సంసార సాగర విశాల కరాళ కాల 
నక్ర గ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య 
వ్యగ్రస్య రాగనిచయోర్శి నిపీడితస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 
సంసారమను సముద్రము నందలి విశాలము భయంకరము నగు కాలమను 
మొసలిచేత (మింగబడి పట్టుబడిన దేహము గలిగి కలవరపడి ఆశా సముదాయ 
మను తరంగములచే మిక్కిలి పీడింపబడిన నాకు ఓ లక్ష్మీనృసింహ దేవా! నీవు 
చేయూత నిచ్చి రక్షింపుము. 


10. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం 
దీనం విలోకయ విభో! కరుణానిధే! మామ్‌ 
ప్రహాదఖేద పరిహార పరావతార! 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


సంసారమను సముద్రమునందు మునిగి మూర్చవోయి దీనుడనగు నన్ను 
చూడుము. ఓ ప్రభూ! ఓ దయానిధీ! ప్రహ్లాదుని దుఃఖమును పరిహరించుటకై 
భూలోకమున నవతరించిన ఓ లక్ష్మీనృసింహదేవా! నీవు చేయూత నిచ్చి రక్షింపుము. 
11. సంసార ఘోర గహనే చరతో మురారే ! 
మారోగ్ర భీకర మృగ ప్రచురార్దితస్య 
ఆర్తస్య మత్సర నిదాఘ సుదుఃఖితస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


ఓ మురారీ! సంసారమను భయంకర మహారణ్యమున పరిభ్రమించుచు, 
మన్మథుడను భయంకర మృగముచే మిక్కుటముగ పీడింపబడుచు, మాత్సర్యమను 
మండు వేసవిచేత విశేషముగ దుఃఖితుడనై ఆర్తినొందిన నాకు ఓ లక్ష్మీనరసింహదేవా! 
నీవు చేయూత నిచ్చి రక్షింపుము. 


12. బద్ధ్వా గలే యమభటా బహు తర్ణయన్తః 
కర్ణన్తి యత్ర భవపాశ శతైర్యుతం మామ్‌ 
ఏకాకినం పరవశం చకితం దయాళో! 
లక్షీ నృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


కంఠమున త్రాడుపోసి కట్టి బహువిధములుగా భయ పెట్టుచు బలత్మారముగా 
నన్ను యమభటులు లాగుచున్న కాలములో వందలకొలదిగ నున్న సంసార 
పాశములతో కూడుకొని చిక్కుపడి సహాయము చేయువా రెవరును లేక ఒంటరి 
వాడనై భయముచే వణకిపోవుచున్న నన్ను ఓ దయామయా! లక్ష్మీ నరసింహదేవా! 
నీవు చేయూత నిచ్చి రక్షింపుము. 


13. లక్ష్మీపతే! కమలనాభ! సురేశ! విష్ణో! 
యజ్ఞేశ! యజ్ఞ! మధుసూదన! విశ్వరూప! 
బ్రహ్మణ్య! కేశవ! జనార్దన! వాసుదేవ! 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


ఓ లక్ష్మీవతీ! బొడ్డున కమలము గలిగియున్న వాడా! దేవదేవా! 
సర్వవ్యాపకుడవగు విష్ణుదేవా! యజ్ఞేశ్వరా! యజ్ఞ స్వరూపా! మధు నామకుడగు రాక్షసుని 
సంహరించివాడా! సర్వలోక స్వరూపా! బ్రహ్మణ్యా! కేశవా! జనార్థనా! వాసుదేవా! ఓ 
లక్ష్మీనరసింహదేవా! నీవు చేయూత నిచ్చి రక్షింపుము. 


14. ఏ కేన చక్రమపరేణ కరేణ శంఖ 

మన్యేన సిన్గుతనయా మవలంబ్య తిష్టన్‌ 

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం 
లక్షీ నృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 
ఎడమవైపున ఒక చేతిలో చక్రమును మరియొక చేతిలో శంఖమును ధరించి 

క్షీరసాగర పుత్రిక యగు మహాలక్ష్మీదేవిని చేపట్టి నిలబడియున్నవాడై కుడివైపున 
వరదాభయ చిహ్నములను ధరించి లోకానుగ్రహము చేయుచున్న ఓ లక్ష్మీనరసింహదేవా! 
నీవు చేయూత నిచ్చి నన్ను రక్షింపుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ఆ9 


15. అన్థస్య మే హృత వివేక మహాధనస్య 
చోరైర్మహాబలిభిరిన్దియ నామధేయైః 
మోహాన్ధకారకుహరే వినిపాతితస్య 
లక్షీ శ్రనసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


ఇంద్రియములను పేరు గలిగియున్న మహా బలవంతులగు దొంగలచేత నా 
యొక్క వివేకమను మహాధనము దొంగిలింపబడినది. గ్రుడ్జివాడను మోహము 
(అజ్ఞానము) అను చీకటి గోతిలో పడవేయబడితిని. అట్టి నాకు ఓ లక్ష్మీనరసింహదేవా! నీవు 
చేయూత నిచ్చి రక్షింపుము. 


16. ప్రహ్లాద నారద పరాశర పుండరీక 
వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస! 
భక్తానుర క్త! పరిపాలన పారిజాత! 
లక్ష్మీనృసింహ! మమ దేహి! కరావలంబమ్‌ ॥ 


ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలుగా గల 
భాగవత శ్రేష్టుల హృదయములందు నివసించువాడా! భక్తులయందు అనురాగము 
గలవాడవై పారిజాత వృక్షమువలె సమస్త కోరికల నొనగూర్చి రక్షించువాడా! 
(దేవలోకమునందు కోరువారి కోరికల నెల్ల నిచ్చు వృక్షములైదు కలవు. వానికి కల్ప 
వృక్షములని పేరు. అందు పారిజాత వృక్షము ఒకటి.) ఓ లక్ష్మీనరసింహదేవా! నీవు 
చేయూత నిచ్చి కాపాడుము. 
17. లక్ష్మీనృసింహ చరణాబ్ద మధు ప్రతేన 
సోత్రం కృతం శుభకరం భువి శంకరేణ 
ఏ తత్ప్సఠన్తి మనుజా హరిభక్తి యుక్తా 
స్తే యాన్తి తత్పద సరోజ మఖండరూపమ్‌ ॥ 
లక్ష్మీనరసింహదేవుని పాద పద్మములను తుమ్మెదవలె ప్రీతితో సేవించు 
స్వభావముగల శంకరులచే చేయబడిన ఈ శుభకరమగు స్తోత్రమును ఈ భూలోకమున 
నే మనుజులు శ్రీహరిభక్తి సంపన్నులై పరింతురో వారు అఖండితమగు స్వరూపముతో 
నొప్పు లక్ష్మీనరసింహదేవుని పాద పద్మములను పొందగలరు. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్పాద కృతం లక్ష్మీన్ఫనింహా కరుణారస స్తోత్రం సంపూర్ణమ్‌. 


ఆీఐ జోల ఆీఐ 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


1. త్వత్రభు జీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం కురు! సతతం 
ప్రతిబింబాలంకృతి దృశి కుశలో బింబాలంకృతి మాతనుతే 

చేతోభృంగ! (భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం 
భజ! భజ! లక్ష్మినరసింహానఘ పదసరసిజ మకరందమ్‌ ॥ 


ఓ మనోభృంగమా! రసహీనమైన సంసార మనెడి ఎడారిభూమిలో వ్యర్థముగా 
తిరిగెదవేల? శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పాద పద్మములలోని మకరందము 
నాదరముతో సేవింపుము. ప్రతిబింబము (జీవుని) నలంకరించి చూచు నేర్పరి ముందుగా 
బింబము (భగవంతు) నలంకరించును గదా! - అట్లే నీ (ప్రభువగు జీవునకు ప్రియమును 
కోరినచో ముందుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని విడువక పూజింపుము. 


2. శుక్తౌ రజత ప్రతిభా జాతా కటకాద్యర్థ సమర్ధ చేత్‌ 
దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్భతిదానే నిపుణా స్యాత్‌ 
చేతోభృంగ ! భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం 
భజ! భజ! లక్ష్మీనరసింహానఘ పదసరసిజ మకరందమ్‌ ॥ 


(భ్రమచే శుక్తియందు తోచిన వెండితో కడియాలు మురుగులు చేయించు కొనుట 
కుదిరినచో ఈ దుఃఖమయ సంసారము నిక్నమయిన ఆనందము నిచ్చుట యున్నూ 
కుదురువచ్చును. కాని అట్లు జరుగదుగదా! ఓ మనోభ్భంగమా! రసహీనమయిన సంసార 
మనెడి ఎడారిభూమిలో వ్యర్థముగా తిరిగెదవేల! శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి 
పాదపద్మములలోని మకరందము నాదరముతో సేవింపుము. 


8. ఆకృతిసామ్యాచ్చాల్మలికుసుమే స్థలనళినత్వ (భ్రమమకరోః 
గంధరసావిహ కిము విద్యే తే విఫలం (భ్రామ్యసి భృశ విరసే9_ సిన్‌ 
చేతోభృంగ ! భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం 
భజ! భజ! లక్ష్మినరసింహానఘ పదసరసిజ మకరందమ్‌ ॥ 


ఆకారము సమముగానున్నదని బూరుగుపూవును చూచి మెట్టతామర పూవను 
కొంటివి. విరసమగు బూరుగుపూవులో గంధముగాని మకరందరసముగాని కలదా? 
వ్యర్థముగా భ్రమపడితివి. కనుక ఓ మనోభృంగమా! రసహీనమగు నీ సంసార మనెడి 
ఎడారిభూమిలో వ్యర్థముగా తిరిగెద వేల! శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పాదపద్మములలో 
మకరందము నాదరముతో సేవింపుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు-----్డఐ 


4. (స్రకృందన వనితాదీన్‌ విషయాన్‌ సుఖదాన్‌ మత్వా తత్ర విహరసే 
గంధఫలీ సదృశా నను తేం మీ భోగానంతర దుఃఖకృతః స్యుః 
చేతోభృంగ! (భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం 
భజ! భజ! లక్ష్మీనరసింహానఘ పదసరసిజ మకరందమ్‌ ॥ 


పూలమాలలు, మంచి గంధములు, అందమైన స్త్రీలు మొదలైన విషయములు 
సుఖప్రదములనుకొని వానియందు విహరించుచున్నావు. కాని ఇవి నీకు 
సంపెంగపూవులవలె భోగానంతరము అనంత దుఃఖ ప్రదము లగును సుమా! ఓ 
మనోభృంగమా! రసహీనమగు నీ సంసారమనెడి ఎడారి భూమిలో వ్యర్థముగా 
తిరగెదవేల? శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదపద్మములలోని మకరందము 
నాదరముతో సేవింపుము. 


5. తవ హిత మేకం వచనం వక్ష్యే శృణు! సుఖకామో యది సతతం 
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర! తద్వదితి 
చేతోభృంగ! (భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం 
భజ! భజ! లక్ష్మీనరసింహానఘ పదసరసిజ మకరందమ్‌ ॥ 


నీవు నిజముగా సుఖము కోరినచో నేనొక్క మంచిమాట చెప్పుచున్నాను వినుము. 
“స్వప్నమున చూచినదెల్లయు నెట్లు మృష (కల్ల) యగుచున్నదో అట్లే జాగ్రదవస్థలోని 
సమస్తమున్ను మృత (కల్ల) యే యని” స్మరింపుము. ఓ మనో భృంగమా! రసహీనమగు 
నీ సంసారమ నెడి ఎడారిభూమిలో వ్యర్థముగా తిరిగెద వేల? శ్రీ లక్ష్మీనరసింహస్వామి 
వారి పాదారవిందములలోని మకరందరసము నాదరముతో సేవింపుము. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్పాద కృతం శ్రీ లక్ష్మీనరసింహ పంచరత్నమ్‌ నంవూర్ణమ్‌. 


జీల జీల జీల 


జగన్నాథాప్రకమ్‌ 


1. కదాచిత్మాళిందీ తట విపిన సంగీతక వరో 
ముదా గోపీనారీ వదన కమలాస్వాద మధుపః 
రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చితపదో 
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥ 


ఒకానొక సమయమున యమునా తీరమున బృందావనములో నృత్యగీత 
వాద్యముల మహోత్సవములందు నేర్చరియై గోపికావదన కమలాస్వాద మధుపమై 
యుండి లక్ష్మీ శివ బ్రహ్మేంద్ర గణనాథాదులచే సేవింపబడిన పాదపద్మములుగల 
శ్రీ జగన్నాధస్వామి నా కనులకు ప్రత్యక్షమగునుగాక ! 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


2. భుజే సవ్వ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే 
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే 
సదా శ్రీమద్భృందావన వసతి లీలా పరిచయో 
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥। 


ఎడమచేత వేణువును, శిరమున నెమలి పింఛమును, కటి ప్రదేశమున 
దుకూలమును దాల్చి క్రీగంటిచూపుల బరపుచు ఎల్లప్పుడు బృందావనమునందు 
పరిచితములైన లీలలను చూపుచున్న శ్రీ జగన్నాథస్వామి నాకు ప్రత్యక్షమగుగాక ! 


8. మహాంభోధే స్తీరే కనకరుచిరే నీలశిఖరే 
వసన్‌ ప్రాసాదాంత స్సృహజ బలభద్రేణ బలినా 
సుభద్రా మధ్యస్థః సకలసుర సేవావసరదో 
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥ 


మహాసముద్ర తీరమున కనక రుచిరమగు నీలాద్రి శిఖరమునందలి దివ్య 
ప్రాసాదమున సుభద్రా బలభద్ర మధ్యభాగమున నివసించుచు సకల దేవతలకు 
పర్యాయ సేవలొసంగుచున్న శ్రీ జగన్నాథస్వామి నాకు ప్రత్యక్షమగుగాక ! 


4. కృపాపారావారః సజల జలద శ్రేణి రుచిరో 
రమా వాణీ సోమ స్ఫురదమల పద్మోదృవముఖైః 
సురేందైరారాధ్యః (శుతిగణశిఖా గీతచరితో 
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥ 


కృపాసముద్రుడును, సజల జలద నీల శరీరుడును, రమా వాణీ సోమ బ్రహ్మాది 
దేవతలచే నారాధ్యుడును ఉపనిషత్తులచే వినుతింపబడిన చరిత్రము గల శ్రీ 
జగన్నాథస్వామి నాకు ప్రత్యక్షమగుగాక ! 


ర్‌. రథారూధో గచ్చన్‌ పథి మిలిత భూదేవపటలైః 
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ సదయః 
దయాసింధు రృంధుః సకలజగతాం సింధుసుతయా 
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥ 


వేదవేత్తలగు విప్రులు మార్గమునందుకలసి సకలలోక బంధువనియు, దయా 
సముద్రుడనియు స్తుతించుచుండగా దయతో వినుచు లక్ష్మీ దేవితో రథారూఢుడై 
యూరేగుచున్న శ్రీ జగన్నాథస్వామి నాకు ప్రత్యక్షమగుగాక! 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లో7 


6. పరబ్రహ్మాపీడః కువలయదళోత్సుల్ల నయనో 
నివాసీ నీలాద్రౌ నిహిత చరణో£_నంత శిరసి 
రసానన్లో రాధా సరసవపురాలింగన సుఖో 
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥ 


నీలాచల నివాసియై శేష శిరస్సున పాదముల నుంచి, నల్లకలువ రేకులవంటి 
నేత్రములతో రసానందియై రాథాలింగన సుఖము ననుభవించుచు పరబ్రహ్మమూర్తియగు 
శ్రీ జగన్నాథస్వామి నాకు ప్రత్యక్షమగుగాక ! 


7. నవై ప్రారం రాజ్యం న చ కనకతా భోగవిభవే 
నయాచేత హం రమ్యాం నిఖీలజనకామ్యాం వరవధూమ్‌ 
సదా కాలేకాలే ప్రమథపతినా గీత చరితో 
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥ 


నేను రాజ్యమునుగాని, ధన కనకములనుగాని, భోగ వైభవములనుగాని, త్రిభువన 
సుందరియగు వధువునుగాని కోరను. సర్వకాలములయందు నీశ్వరుడే స్వామి 
చరిత్రములను గానముచేయుచుండునో అట్టి జగన్నాథస్వామి నా కనులముందు 
సాక్షాత్మరించుగాక ! 


8. హర! త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే! 
హర! త్వం పాపానాం వితతి మపరాం యాదవపతే! 

అహో! దీనానాథం నిహితమచలం పాతుమనిశం 

జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే॥ 


ఓ దేవదేవా! అపారమగు నీ జన్మ మరణ ప్రవాహమును శ్రీఘ్రముగా 
హరింపుము. ఓ యాదవనాథా! నా పాప సమూహమును గూడ హరింపుము. ఈ 
కదలలేని దీనుని, అనాథుని రక్షించుటకై శ్రీ జగన్నాథస్వామి నాకు ప్రత్యక్షమగుగాక ! 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం జగన్నాథాష్టకం సంపూర్ణమ్‌. 


జీల ఆీల ఆీల 


CM — — —Mక్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రమ్‌ 


1. చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం 
నిరీహం నిరాకార మోంకార గమ్యమ్‌ 
గుణాతీత మవ్యక్తమేకం తురీయం 
పరంబ్రహ్మ యం వేద తస్మై నమస్తే 11 


ఓ ఆచ్యుతా! సర్వవ్యాపకునిగాను నిర్మల నిర్వికల్ప నిరీహ నిరాకార జ్ఞాన 
శరీరునిగాను గుణాతీతమగు అవ్యక్తముగాను జాగ్ర త్స్వప్న సుషుప్తుల కావలి చతుర్ధమగు 
పరబ్రహ్మముగాను కేవల ప్రణవధ్యాన గమ్యునిగాను తెలియబడునట్టి నీ కొజికు 
నమస్కారము. 


2, విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం 
జగజ్జీవనం జ్యోతిరానందరూపమ్‌ 
అదిగ్దేశకాల వ్యవచ్చేదనీయం 
త్రయీ వక్తియం వేద తస్మై నమస్తే i 


స్వామీ! వేదములు మూడును నిన్ను ఆద్యంతములు లేని దిగ్దేశకాలావధులు 
లేని విశుద్ధ శాంతి శివానందజ్యోతి స్ప్వరూపుడవని జగజ్జీవనము నీవే అని తెలిసి కొని 
చెప్పుచున్నవి. అట్టి నీ కొజకు నమస్కారము. 


శి. మహా యోగపీరే పరిభ్రాజమానే 
ధరణ్యాది తత్తాత్మ కే శక్తియుక్తే 
గుణాహస్మరే వహ్ని బింబార్థమధ్యే 
సమాసీన మోంకర్ణి కే౭_ష్టాక్షరాబ్టే ॥ 


నీవు ప్రభావిరాజమానమై పృథివ్యాది తత్వాత్మకమై అణిమాదిశక్తి యుక్తమై 
గుణవిశేషమున సూర్యాగ్ని బింబార్ధ మధ్యమున (ప్రణవమే కర్ణికగాగల అవ్టాక్షర పద్మ 
మహాయోగపీఠమున సమాసీనుడవై. 
4. సమానోది తానేక సూర్యేందుకోటి 
ప్రభాపూర తుల్య ద్యుతిం దుర్చిరీక్షమ్‌ 
న శీతం న చోష్టం సువర్ణావదాతం 
ప్రసన్నం సదానంద సంవిత్స్వరూపమ్‌ ॥ 
ఒక్కమారే ఉదయించిన అనేకకోట్ల సూర్యచంద్రుల కాంతి ప్రవాహమువలె 
చూడశక్యముగాని ప్రకాశము గలిగి శీతోష్టములులేని సువర్ణమువలె పచ్చనై ప్రసన్నమగు 
సదానంద సంవిత్స్వ్వరూపముతో. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు----ఐణ 


ర్‌. సునాసాపుటం సుందర భ్రూలలాటం 
కిరీటోచితాకుంచిత స్నిగ్ధ కేశమ్‌ 
స్ఫుర త్పుండరీకాభి రామాయతాక్షం 
సముత్ళుల్ల రత్న ప్రసూనావతంసమ్‌ ॥ 


సుందరమగు నాసాపుటము, అందములచిందు కనుబొమలతో విశాలమగు 
లలాటము, కిరీటముంచుటకై ముడిచిన నిగనిగలాడు కేశపాశము, మెజియుచున్న 
తెల్ల తామరలవలె ప్రీతిజనకములగు విశాల నేత్రములు, శిరమున ప్రకాశమానముగల 
రత్న కుసుమాభరణములు కలిగి. 
6. లస త్కుండలామృష్ట గండస్థలాంతం 
జపారాగ చోరాధరం చారుహాసమ్‌ 
అలివ్యాకులామోది మందారమాలం 
మహోరస్సుుర త్మౌస్తుభోదార హారమ్‌ ॥ 


కుండలములతో నారయు గండస్థలములు, జపాకుసుమరాగచోరమగు అధర 
బింబముపై చిటునగవు తుమ్మెదలుమూగి పరిమళముల చిమ్ము మందారమాలిక, వక్ష 
స్థలమున కౌస్తుభమణిహారమును గలిగి. 


7. సురత్నాంగదై రన్వితం బాహుదందై 
శృతుర్శి శ్చలత్క్మంకణాలంకృతా గైః 
ఉదారోదరాలం కృతం పీతవస్రం 
పదద్వంద్వ నిర్జూత పద్మాభిరామమ్‌ I 
రత్నాంగదములతో కంకణములతో నలంకృతములైన చతుర్చాహు దండములతో 
ఉదరమున పీతాంబరముతో పద్మశోభను పరిహసించు పాదద్వయముతో. 
8. స్వభక్తేషు సందర్శి తాకార మేవం 
సదా భావయన్‌ సన్ని రుద్దేంద్రియాశ్వః 
దురాపం నరో యాతి సంసారపారం 
పరస్మై పరేభ్యో త ఫి తస్మై నమస్తే 11 
భక్తజనుల కొటబకు సందర్శింపజేయు ఈ దివ్యమంగళ రూపమును ఇంధి 


యాశ్వముల నరికట్టి ఎల్లప్పుడు భావించినవారు పొందరాని సంసారమును చేరగలరు. 
పెద్దలకుగూడ పెద్దవైన నీ కొణకు నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


9. (శ్రియా శాతకుంభ ద్యుతి స్నిగ్ధ కాంత్యా 
ధరణ్యా చ దూర్వాదళ శ్యామలాంగ్యా 
కళత్ర ద్వయేనామునా తోషితాయ 
త్రిలోకీ గృహస్థాయ విష్ణో! నమస్తే ॥ 
బంగారు కాంతులతో వెలుగు లక్ష్మీదేవితోను, దూర్వాదళ శ్యామలాంగి యగు 
భూదేవితోను ఈ యిద్దరు భార్యలతో తృప్తిపడిన ఓ త్రిలోకీ గృహస్థుడా ! అచ్యుతా! 
నీకు నమస్మారము. 


10. శరీరం కళత్రం సుతం బంధువర్గం 
వయస్యం ధనం సద్మ భృత్యం భువంచ 
సమస్తం పరిత్యజ్య హా! కష్ట మేకో 
గమిష్యామి దుఃఖేన దూరం కిలాహమ్‌ ॥ 
నేను శరీరమును, భార్యను, బిడ్డలను, బంధుమిత్రులను, ధనగ్భహారామ భృత్య 
వర్గమును విడిచి ఒక్కడనై దుఃఖముతో దూర ప్రయాణము చేయవలసి యున్నది 
గదా! 


11. జరేయం పిశాచీవ హా! జీవతో మే 
వసామత్తి రక్తం చ మాంసం బలం చ 
అహో! దేవ! సీదామి దీనానుకంపిన్‌ ! 
కిమద్యాపి హంత! త్వయోదాసితవ్యమ్‌ ॥॥ 


ఈ ముసలితనము పిశాచివలె నేను బ్రతికియుండగానే రక్తమాంసములను 
బలవీర్యములను తిని వేయుచున్నది. ఓ దీనదయాళో ! చాల బాధపడుచున్నాను. 
ఇప్పటికీ నీవు ఉదాసీనుడవగుట తగదు. 

12. కఫవ్యాహతోష్ణోల్బణ శ్వాసవేగ 
వ్యధా విస్ఫుర త్సర్వ మర్మాస్థి బంధామ్‌ 
విచి న్యాహమంత్యా మసంఖ్యామవస్థాం 
బిభేమి ప్రభో! కిం కరోమి? ప్రసీద॥ 
ఓ ప్రభూ! కఫవ్యాహతమగు నుష్టముచే శ్వాస వేగ మధికమై బాధించుటచే 
సర్వశరీరాస్టి బంధము వణుకుచుండునట్టి వర్ణింపరాని అంత్యావస్థను తలంచి 
భయపడుచున్నాను. ఏమి చేయుదును? నన్ను ప్రసన్నుడవై రక్షింపుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ాాోా్డఢడ 


18. లప న్న చ్యుతానంత! గోవింద! విష్ణో! 
మురారే! హరే! నాథ! నారాయణేతి 
యధాను స్మరిష్యామి భక్యా భవన్తం 
తథా మే దయాశీల! దేవ! ప్రసీద ॥ 
ఓ అచ్యుతా ! అనంతా! గోవిందా! విష్ణో! మురారే! హరే! నాథ! నారాయణా, 
అని ఆ యవస్థలో నీ నామములను పలుకుచు నిన్ను మనసార భక్తితో స్మరించునట్లు 
దయాశీలుడవగు దేవా! అనుగ్రహింపుము. 


14. భుజంగ ప్రయాతం పఠేద్యస్తు భక్తా 
సమాధాయ చిత్తే భవంతం మురారే! 
స మోహం విహాయాశు యుష్మ (తసాదా 
తృమాణశ్రిత్య యోగం వ్రజత్యచ్యుతం త్వామ్‌ ॥ 


ఓ మురారీ! చిత్తమునందు నిన్ను నిలుపుకొని భక్తితో ఈ విష్ణు భుజంగ ప్రయాత 
స్తోత్రమును పఠించినవారు నీ యనుగ్రహమువలన వెంటనే మోహమును వదలి 
యోగమునాశ్రయించి అచ్యుతుడవైన నిన్ను చెందగలరు. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం సంవూర్ణమ్‌. 


తీ ఆీోల ఆోల 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
కృత స్తో 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు----ఆ 


ప్రాత స్మరణ స్తోత్రమ్‌ 


1. ప్రాతస్సృరామి హృది సంస్ఫుర దాత్మతత్వం 
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్‌ 
య త్స్వప్న జాగర సుషుప్త మవైతి నిత్యం 
తద్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః ॥ 

ఏ వస్తువు జాగ్రత్స్వప్న సుషుప్తవులను అవస్థలను మూడింటిని నిత్యము 
గుర్తించుచునున్నదియో, ఎయ్యెది నిరవయవమో, నిత్యమైనదియో అయ్యది బ్రహ్మ 
వస్తువు. ఆ బ్రహ్మవస్తువే నేను; అంతియే కాని పంచభూత సంఘతాత్మకమగు 
దేహాదికము మాత్రము నేను కాను. (అనగా ఆత్మ (నా) యొక్క యథార్థతత్త్వము 
(స్వరూపము) (బ్రహ్మో ఖన్న భిన్న మేకాని మరియొకటి కాదని తాత్పర్యము): అట్టి 
నచ్చిదానందాత్మకమైన, పరమవాంనలగు వమవోత్ములచే పాందదగిన. 
అవస్థాత్రయమునకును అతీతమైన సర్వప్రాణుల యొక్క హృదయములయందు బాగుగా 
ప్రకాశించుచుండు నా (ఆత్మ) తత్త్వమును నేను ప్రాతః కాలమున (నిదురనుండి 
మేల్మాంచగనే) నిత్యము స్మరింతును! 


2. ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం 
వాచో విభాన్తి నిఖిలా యదనుగ్రహేణ 
యం నేతి నేతి వచనై ర్నిగమా అవోచన్‌ 

తం దేవ దేవ మజ మచ్యుత మాహు రగ్ర్యమ్‌ ॥ 


వాగింద్రియము, నేత్రేంద్రియము మొదలగు సమస్తేంద్రియములును ఎవని 
యనుగ్రహమున తమ తమ కార్యములను (పలుకుట, చూచుట మొదలగు వానిని) 
చేయగలవి యగుచు ప్రకాశించుచున్నవో - ఎవడు మనోవృత్తులకుగాని, వాక్కులకు 
గాని అందనివాడై యుండెనో - (అనగా మనస్సుతో నూహింప నలవికాని వాడును, 
శబ్దములచే వర్ణింప నలవికాని వాడును అని యర్థము). ఎవనిని వేదములు సాక్షాత్తుగ 
వర్ణింప జాలక “నేతి, నేతి” యను వాక్యములలో “ఇది కాదు ఇది కాదొనుచు సర్వ 
దృశ్య పదార్థములను నిషేధించుచు, ఆ నిషేధములకు అవధిగనుండు వానినిగ 
బోధించుచున్నవో; అట్టివానిని వేదవిదులు దేవదేవు డనియు, అజు (ఉత్పత్తి లేనివా) 
దనియు, అచ్యుతు (నాశనమును పొందనివా) డనియు, సర్వ శ్రేష్టుడనియు నందురు. 
అట్టి పరమాత్మను నేను ప్రాతః కాలమున (నిదురనుండి మేల్మాంచగనే) నిత్యము 
సేవింతును. 


8. (ప్రాతర్నమామి తమసః పరమర్శవర్ణం 
పూర్ణం సనాతనపదం పురుషోత్త మాఖ్యమ్‌ 

యస్మి న్నిదం జగదశేష మశేషమూర్తౌ 
రజ్ఞ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం మే ॥ 


శ్రీ శంకరాచార్య కృత స్తోతముల-----్డఐ 


(భ్రాంతుడగు వానికి త్రాడునందు పాము గోచరించునట్లు సర్వాత్మకుడును, 
సర్వ ప్రధానుడును అగు ఏ పరమాత్మయందు ఈ సమస్త ప్రపంచమును అజ్ఞానము 
వలన నాకు ప్రతిభాసించుచున్నదో; అట్టి అజ్ఞానమునకు వెలుపలివాడైన సూర్య 
భగవానునివలె స్వయం ప్రకాశమానుడై వెలుగొందుచున్న పరిపూర్ణుడై, అనాది కాలము 
నుండియు సర్వప్రాణులకును ప్రాప్యమైన పురుషోత్తముడను పేరుతో శాస్తములందు 
వ్యవహరింపబడుచున్న ఆ పరమాత్మను నేను ప్రాతఃకాలమును (నిదురనుండి 
మేల్మాంచగనే) నిత్యము నమస్మరింతును. 


4. శ్లోక త్రయ మిదం పుణ్యం లోకత్రయ విభూషణమ్‌ 
(ప్రాతః కాలే పఠే ద్వస్తు సగచ్చేత్సరమం పదమ్‌ ॥ 
ముల్లోకములకును అలంకార భూతమగు పవిత్రమైన ఈ శ్లోకత్రయమును 
ఎవడు నిత్యము పఠించునో వాడు పరమపదమగు మోక్షమును పొందగలడు. 


ఇతి శ్రీ శంకరాచార్య కృత ప్రాత స్ఫురణ స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ 


జీల ఆీల జీల 


1. అవినయ మపనయ! విష్ణో ! 
దమయ! మన, శృమయ! విషయ మృగతృష్టామ్‌, 
భూతదయాం విస్తారయ! 
తారయ! సంసౌర సాగరతః ॥ 


ఓ విష్ణు మూర్తీ! అవినయము పోగొట్టుము. మనస్సును నియమింపుము. 
విషయము లనెడి ఎండమావులను రూపుమాపుము. భూతదయను పెంపొందింపుము. 
సంసారమనెడి సాగరము నుండి దాటింపుము. 


2, దివ్యధునీ మకరం దే 
పరిమల పరిభోగ సచ్చిదానం దే 
శ్రీపతి పదారవిం దే 
భవ భయ ఖేదచ్చిదీ వందే ॥ 
దేవనది (గంగానది) యను తేనె చిందునవియు, పరిమళించు పరిపూ 
సచ్చిదానందము గలవియు, సంసార భయదుఃఖముల నడంచునవియు శ్రీప 
చరణారవిందములను (మొక్కెదను. 
8. సత్యపి భేదాపగమే 
నాథ! తవాహం న మామకీన స్త్వమ్‌ 
సాముద్రో హి తరంగః 
క్వచన సముద్రో న తారంగః ॥ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


త్రి 


భేదముపోయి అద్ర్వైతస్థితి యనుభవమునకు వచ్చినపుడు గూడ నాథ! నేను 
నీలోని వాడను, నీవు మాత్రము నాలోనివాదవుగావు. తరంగము సముద్రమునకు 
సంబంధి యగునుగాని యేనాటికి సముద్రము తరంగమునకు సంబంధించునది 
గాజాలదు. 


4. ఉద్ధ్రతనగ! నగభిదనుజ! 
దనుజ కులామిత్ర! మిత్రశళిదృష్టే! 
దృష్టే భవతి ప్రభవతి 
న భవతి కిం భవ తిరస్మారః? ॥ 


గోవర్ధనగిరి యెత్తినవాడా! నగభేది (ఇంద్రుని) తమ్ముడా! (ఉపేంద్ర!) 
రాక్షసకులశత్రూ! సూర్యచంద్ర నేత్రుడా! స సమర్షుడవగు నీవు ప్రత్యక్షమైతి వేని సంసారము 
అంతర్జానము కాకుండునా ? 


5. మత్సాాదిభి రవతారై 
రవతారవతా9 వతా సదా వసుధామ్‌ 
పరమేశ్వర! పరిపాల్యో 
భవతా భవ తాప భీతో౭_హమ్‌ ॥ 


మత్వాద్యవతారములు దాల్చి అవనిని రక్షింప నవతరించిన పరమేశ్వరా! 
భవతాపమున భయమందుచున్న నేను నీచే కాపాడదగి యున్నాను. 


6. దామోదర! గుణమందిర! 
సుందర వదనారవింద, గోవింద! 
భవజలధి మధన మందర! 
పరమం దర మపనయ! త్వం మే ॥ 


ఓ దామోదరా! ఓ సుగుణమందిరా! ఓ చక్కని ముఖారవిందము గలవాడా! 
గోవిందా! సంసార సాగరమును మధించు మందరగిరీ ! నా తీవ్రమైన భయము నెల్ల 
పోగొట్టుము. 


7. నారాయణ! కరుణామయ! 
శరణం కరవాణి తావకౌ చరణా 
ఇతి షట్పదీ మదీయే 
వదన సరోజే సదా వసతు ॥ 


నారాయణా ! కరుణా మూర్తీ ! నీ చరణములు శరణుపొందెద, ఇట్లీ “షట్పదీ 
స్తోత్ర” మెల్లపుడు నా వదనారవిందమున నెలవుకొనుగాక! షట్పది యనగా తుమ్మెద, 
తుమ్మెద అరవిందమునందుండుట లోకసిద్ధము. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం షట్సదీ స్తోత్రం సంపూర్ణమ్‌. 


sh sh sh 
ఆఅ ఆబ ఆల 
శ్రీ శంకరాచార్య కృత స్తోతమలాాలాలాాాాోఆ7 


1. అధికాశి కాలపరిపాక మీయుషా 
మురగీభ వేయు రుపవీతతంతవః 
వసనం దిశో నివసనం పరేతభూ 
రశనం విషం చ యది గచ్చ రోచతే ॥ 


కాశీక్షేత్రమున మృతింబొందిన వారలకు సర్పములు జందెములును, 
వల్లకాడునికి పట్టును దిశలే వస్తములును, విషమే భోజనమును నగును. ఇట్లగుట 
నీకిష్టమైనచో నచ్చటికిం బొమ్ము. (శివస్వరూపము కలుగునని భావము). 
2. మూర్చాను మూర్చాసు ముహుస్సు రంతి 
సంజ్ఞాసు సంజ్ఞాసుచ సంకుచంతి 
కపాల మిందుః కరిచర్మ నాగాః 
కాశ్యా మహో! కంఠగతాసు జంతోః 


కాశీనగరమునం గంఠగతప్రాణులకుం బ్రతిమూర్చ్భయందును సర్పములు, 
గజచర్మము, చంద్రుడు, కపాలము గనంబడుచు తెలివి కలిగినపు డెల్ల మాయమగు 
చండును. జెరా! (ప్రాణోత్మమణ సమయమున నరులకుం కాళీ క్షేత్రమున శంకరుం 
డు ప్రత్యక్ష మగునని భావము.) 


3. అధికాశి మహచ్చిత్ర మహినా కబలీకృతః 
మండూక స్తేన బధ్నాతి కపర్దం దృఢ మాత్మనః 
కాశీ నగరమునం దొక విచిత్రము కలదు. అచటంబాముచే (మింగంబడిన 


కప్ప తిరిగి తన జటాజూటము నా పాముచేతనే కట్టి బిగించుకొనుచున్నది. (కాశిలో 
మరణించిన తిర్యగ్గంతువులు సైతము శివస్వరూపమును బొందునని భావము.) 


4. లతా కాపి తరుః కోతి పి కాశ్యా మాశ్చర్యదంపతీ 
సా చాపర్లా సచ స్థాణు ర్దదాతే వాంఛీతం ఫలమ్‌ ॥ 
వారణాసియం దొక్క లతకును నొక్క వృక్షమునకును విచిత్రమైన దాంపత్యము 
కలదు. ఆ లత యపర్ణ (ఆకులు లేనిది. అపర్ణ = పార్వతి) ఆ భూరూహము స్థాణువు. 
(మొద్దు. స్థాణువు = ఈశ్వరుడు) కాని కోరిన కోర్కెల నన్నింటి నాదంపతు 
లొసంగుచుందురు. (వారణాసిలో నుమామహేశ్వరు లను దంపతులు భక్తులు కోరిన 
కోర్కెల నెల్ల సఫలము గావింతురని భావము.) 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


ర్‌. గచ్చామి కాశీం శివరాజధానీం 
స్నాన్యామి గంగాసలిలే శుభావహే 
ద్రక్ష్యామి విశ్వేశ్వర మాదిదైవం 
యాస్యామి ముక్తిం సుకృతై స్త్వ్వలభ్యామ్‌. 


హేశ్వరుని నగరమైన కాశీపట్టణమునకుం బోవుదును. మంగళకరమైన 
గంగాతోయమునందు స్నానము సేయుదును. అద్యుని శివుని గన్నుల కజవుదీజం 
గనుగొందును. సకల సుకృతములచేతను దుర్లభమైన ముక్తిని జూజం గొందును. 


6. అనిలో మృగనాభిరేణుగంధి ర్స వామాంగకుచోత్తరీయజన్మా 
హరతే మరణ(శ్రమం జనానా మధికాశి ప్రణవోపదేశకాలే. 


మనోజ్ఞమై కస్తూరికా రేణుగంధిలమై శివుని వామాంగకుచోత్తరీయ సం 
జనితమైన పిల్లగాడ్పు కాశీపురమందు6 బ్రణవోపదేశసమయమున దేహుల మరణ 
శ్రమ మరపించుచు లాలించుచున్నది (ఉత్మమణ సమయమున దేహునకు శంకరుం 
డుమా సమేతుడై ప్రణవోపదేశము సేయునవి భావము). 


7. సంవర్థ్వతే కైః కిల కాశికేయం 
జంతో స్థితస్యాస్య యతో౭_౦తకాలే 
పచేళిమైః ప్రాక్తనకర్మభావై 
రోంకార మోంకారయతీందుమౌళి:ః. 


పరిపక్వ పూర్వకర్మ వశగులైన మానవులచేత నంతమందెచ్చట శంకరుండు 
ప్రణవమంత్రము నోంకరింపంజేయునో యట్టి కాళీక్షేత్ర మహాత్యమును వర్ణింప 
నెవ్వనికిం దరము ? 


8. కాశ్యా మవశ్యం త్యజతాం శరీరం శరీరిణాం నాస్తి పునశ్ళరీర మ్‌ 
యద్యస్తి కంఠే గరళం లలాటే విలోచనం చంద్రకళా చ మౌళౌ. 


కాశీక్షేత్రమున మృతింబొందువారలకు ముఖ్యముగాం దిరిగి శరీరము కలదు. 
కలుగుటయే సంభవించినచోం గంఠమున విషమును, ఫాలభాగమున మిక్కిలి కన్నును, 
మూర్దమందుం జంద్రకళయును గలుగును. (కాశియందు మరణించిన వారికి మరల 
జన్మము కలుగనే కలుగదు. కలిగినను శివస్వరూపమే కలుగునని భావము.) 


9. అయమర్లో మృషా గంగే! యథాబీజ స్తథాంకురః 
ఉరతుటీఆ వే స్త్వయా సిక్తో జాయతే శంకరాంకురః 


యథాబీజ స్తభాంకురయను పూర్వోక్త నియందబద్ధమైనది. ఓ జాహ్నవీ! అది 
నిజమగునేని నీయందు మునింగిన జంతుబీజము శంకరాంకుఠము నెట్లీనంగలదు (0 
(జాహ్నవీ జలసిక్తమైన జంతువు శంకర స్వరూపము నొందుచున్నదని భావము.) 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు----ణ 


10. అహో ! వాణిజ్య సంపత్తిః కాశీపురనివాసినాం 
ఏకః పంచత్వ మాపన్నో జాయతే పున రష్టధా. 
ఆహా! కాశీపట్టణవాస్తవ్యుల ప్రసిద్ధమైన వాణిజ్యవైభవ మేమని చెప్పవచ్చును ? 
ఒకటి యైదయి తిరిగి యెనిమిదిగాం బుట్టుచున్నది. (కాశీపట్టనమున మరణించిన 
వాండష్టమూర్తి (శివుడు) యగుచున్నాండని భావము. శివుని అష్టమూర్తులు ప్రధ్వీ 
నీరు, అగ్ని వాయు, ఆకాశ, రవి, చన్ట, ఆత్మలు) 


11. విమలం పరిలఘు శిశిరం గంగే ! తవ వారి కథ మహం గాహే 
మలినయతి కంఠమూలం జటిలయతి శిరో నిటల ముష్టయతి. 


గంగా! పరిశుద్ధయును, మిగులందేలికయైనదియును, నత్యంతము శీతల 
స్వభావముకలదియు నైన నీజలములయం దెట్లు మునుంగుదును ? ముంనిగిన వెంటనే 
కంఠమూలము నీలముగా నగుచున్నవి తల జటిలమౌను. పాలభాగము వేండియెక్కును. 
(గంగాజలములందు మునింగినవాండు శివస్వరూపము జెందునని భావము.) 


12. శశకోల హం పురా మతంగజో9 హం మనుషో9 హం 
ఇత్యన్యోన్యం జల్పంతః కా పురనూతనపశుపతయః 


వారణాసిలో నవీనముగా బయలు వెడలుచున్న శంకరులు తామొక రొకరితోం 
దొలిజన్మమును నేను గుందేలుననియు, నేను దోమననియు, నేను మనుష్యుందననియు, 
నేను దంతావళముననియు నీవిధముగా మాటలాడుకొనుచుందురు. (కాశీపురమునం 
బంచత్వమును బొందిన శశక, మశక, గజ, మనుష్యులు నమానముగ 
శంకరస్వరూపమును బొందుచున్నారని భావము.) 


18. కాశీ భూసారోవా య దమరతటినీ జలస్వభావో వా 
పతితం యత్రశరీరం ప్రభవతి నారీనరాత్మకం రూపమ్‌. 


గంగాజల స్వభావమో లేక కాశీక్షేత భూసారమో యెజుంగరాదు గాని యచ్చట 
మరణించినవారు (స్తీ పురుషమిశితవ్లైన రూపమును దాల్చుచున్నారు. 
(అర్ధనారీశ్వరులగుచున్నారని భావము.) 
14. కళత్ర సంసర్గ నితాంతభీతాః కాశీంగతాః కాలవశాన్మనుష్యాః 
కళత్రిన స్తేపి కళేబరార్థే వహం త్యహో! వారినిధేః కళత్రమ్‌. 


నరుం డొకభార్య సంసర్గమువలన తీవ్రమైన భీతిచేతం కాశీనగరమున కేగి 
యచ్చట మరణించి సగము శరీరమునం దొక భార్యను ధరించి పైంగా శిరము పై 
వేరొక భార్యను వహించుచున్నాండు. బెరా! ఎంత చోద్యము ! (శంకరుండగుచున్నాడని 
భావము.) 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


15. వారణాసీవాసవతాం జనానాం సాధారణే శంకరలాంఛనేపి 
పార్థప్రహారవ్రణ ముత్తమాంగే ప్రాచీన మీశం ప్రకటీకరోతి. 


వారణాసీపురమున నివసించెడు వార లందజకును శివచిహ్నములు 
సమానములే యైనను పార్థ గాండీవ ప్రహారమువలనం దలపైంగలిగిన బొప్పిచేం 
బ్రాచీనుండైన పరమేశ్వరుని గుర్తింపనగును. (వారణాసియందు వసించు వారెల్లరును 
శంకర లాంఛనములతో నలరారుచుందురనియు6 బ్రాచీనుండైన శంకరుని 
గనుగొనవలని వచ్చినచోం బూర్వ వుర్దునునితోం గిరాత వేషమున 
సమరమొనరించినప్పుడు తలపై బడిన గాయముచేతనే కనుగొనవలయేనని భావము.) 


16. కతి సురసరితః కతీందు రేఖాః 
కతికతి సంతి కరోటయో విధీనామ్‌ 
అభినవగిరిశాన్‌ ప్రసాదయంత్యాః 
ప్రతిదివసం తవ కాళి ! కోశగేహే. 


కాశీనగరమా ! క్రొత్త క్రొత్త శంకరుల నందణ నలంకరింపం జేయుటకై నీ 
భాండాగారమున బ్రహ్మకపాలములును, జంద్రకళలును, మందాకినులు నెన్ని కలవో కదా! 


17. గంతవ్యా మదనాంతకస్య నగరీ దేవస్య వారాణసీ 
స్నాతవ్యం జనఘోరపాపమథనే భాగీరథీపాథసి 
కర్తవ్యం గృహమేధినాం పటకుటీవాటీషు బిక్షాటనం 
మర్తవ్యం మణికర్ణి కాతబభువి ప్రాప్తవ్య మాద్యం మహః 


మహేశ్వరుని రాజధానియైన కాశీపురమునకు పోవలయును, సర్వ జనుల 
మవోపాతకముల నెల్ల వారించు భాగీరథీ వవితోదకముల యందే 
మునుంగవలయును. కాశీక్షేత్రము నందు నివసించు గృహమేథుల ముంగిళుల యందే 
విక్షాటనము సలుపవలయును. మహామహిమోపేతమగు మణికర్ణికా తటము నందే 
మేను దొరంగవలయును. జగద్రక్షాదక్షమును బ్రసన్నతాపూర్తిచే భక్త జనుల 
ననుసరించియున్న భవతాపమును బాపంజాలునది యును నైన యాది తేజమునే 
కన్నుల కజపుదీజం గాంచవలయును. (ఇయ్యదియే జన్మమునకు ఫలములని భావము.) 


18. వారాణసీ మీశ్వరరాజధానీం వసంతు విశ్వేశ్వర మర్చయంతు 
శ్వపాచకా నాహుతి పాచకాన్వా ముక్ష్యంగనా యత్ర సమంవృణితే. 


ఏ పురవరమునందు యాయజుకులతో సమముగ శృ్వపచులను (చండాలును) 
సైతము ముక్తికాంత వరించుచున్నదో యట్టి శివుని పురమైన కాశీ క్షేత్రము నందే 
నివసింపుండు పాపరహితులారా! శంకరునే భక్తిచె బూజింపుండు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--లోోోోోోోోాఢరల 


19. సంప్రాప్య కాశీం శివరాజధానీం 
కింయాసి రే మూఢ ! దిగంతరాణి 
నిధానకుంభం చరణేన హత్వా 
చండాల సేవాం ప్రకటీకరోషి 


మహేశ్వరుని నగరమైన కాశీపురమును జేరియును మూర్చుండా! దిక్కులను 
బరిభ్రమించు కోర్కెను విడువవేల ? పెన్నిధికుంభమును గాలిచేం గూల దాంచి 
చండాలసేవను బ్రకటించుకొనియెదవేల ? (కాశీక్షేత్రమును జేరియు నితర క్షేత్రములను 
గూర్చి పరిభ్రమింప నిశ్చయించుట పెన్నిధిని గాలితోందన్ని చండాల సేవ సేయం 
గోరుట వంటిదని భావము.) 


20. కాశివాసిని జనే వనేచరే ద్విత్రిభుజ్యపి సమీరభోజనే 
స్వైరచారిణి జితేంద్రియే౭_ప్యహో! కాశివాసిపురుషే విశిష్టతా. 


వాయుభక్షణసేయుచు నిర్ణితేంద్రియుండై వనములందు నిరంతరము తపస్సు 
సేయువానికంటె స్వేచ్చాసంచారియై దినమునకు రెండుమూడు సారులు భుజించు 
వాందైనను కాశీవాసియగు పురుషునియందే విశిష్టత్వము కలదు. (ఇతర ప్రదేశ 
ములయందున్న నియమబద్దుడై తపస్సు చేయువానికన్నం కాశీక్షేతవాసియగు 
పురుషుడెట్టి వాడైనను వాండే శ్రేష్టుడంని భావము.) 


21. మగ్నార్థకాయో మణికర్ణి కాయాం 
సంచితయ న్నాత్మని విశ్వనాథమ్‌ 
పంచాక్షరావర్తనతత్పరస్సన్‌ 
ముంచే మదంగం ముదితః కదాహమ్‌. 


మణికర్ణికయందుం గటిదఘ్నంబుగా మునింగి పంచాక్షరీధ్యాన పరుండనై 
మహేశ్వరుని దలంచికొనుచు మహానందభరిత మానసుందడనై యెన్నడీ దేహత్యాగము 
సేయుదునో కదా ? 


22. చరణా చరతాం పురా జరాయా 
పుర మిష్టాం పురశాసనస్య కాశీమ్‌ 
పురతో మృతేవ యత్ర పశ్చా 
స్మియమాణ ప్రణవోపదేశదక్షః 


చరణములారా! తొలుత మరణించినవారు వెనుక మరణించు వారి 
కేపురంబునం బ్రణవోపదేశమును జేయ సమర్గులగుచున్నారో.యా శివేష్టపురమగు 
వారణాసికి వృద్ధత్వము రాకమున్నె పొండు. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


28. అపునర్భవ వైభవాభిలాషా దధివారణాసి యః కరోతి వాసం 
స పునర్భవేవ జంతు రంతే తదితర ఘట్టకుటీ ప్రభాత మాసీత్‌ 


తిరిగి పుట్టకుండుటయను మహావైభవమును గోరినవాండై యెవ్వండు 
వారణాసీపురమున వాసము చేయునో వాండంతమునం బునర్భవుండగుచునే యున్నాడు. 
ఇదియేకదా ఘట్టకుటీ ప్రభాత న్యాయము ! (ఎవ్వండు మోక్షమును గాంక్షించి 
కాశీవాసము సేయుచున్నాండో వాండు మరణించి తిరిగి భవుండే (ఈశ్వరుందే) 
యగుచున్నాందని భావము.) 


(ఒకండు సుంకము నెగవేయందలంచి యర్ధరాత్రమున బయలు దేరి దారి 
తెలియక రాత్రియంతయు నిటునటుం తిరిగి తెల్లవారు నప్పటికి సుంకమును వసూలు 
చేయు చావడివద్దకే చేరును. ఇదియే ఘట్టకుటీ ప్రభాతన్యాయము. ) 


24. కదా వారాణస్యా మమరతటినీరోథసి వసన్‌ 
వసానః కౌపీనం శిరసి నిదధానో౭_౦జలిపుటమ్‌ 
ఆయే ! గౌరీనాథ ! త్రిపురహర ! శంభో ! త్రినయన ! 
ప్రసీదేత్యాక్రోశ న్నిమిషమివ నేష్యామి దివసాన్‌. 


దేవగంగా తీరమునందు కౌపీనము ధరించినవాండనై శిరమునందు మోడ్పుగేలు 
గీలించి సదాశివ! శూలి ! మహేశ్వర | పార్వతీవల్లభా ! నాయెడ బ్రసన్నుండగుమా యనుచు 
నెప్పుడు కాశీనగరమున నిమిషంబులంబోలె దినంబులను వెళ్ళంబుచ్చంగలనో కదా! 


25. దోషాపనుత్తయే కాశీం గత్వాత్యక్యా కలేబరమ్‌ 
తత్రాయం జాయతే చిత్రం దోషాకరశిరోమః 


దోషసంక్షాళనార్థమై వారణాసికిం జని యచట మరణించి తిరిగి నరుండు 
దోషాకరశిరోవతంసుండై జన్మించుచున్నాండు. ఆహా! ఇట్టి విచిత్ర సంఘటన 
మెచ్చ్చటనైనంగలదా ? (వారణాసియందు మృతింబొందిన మనుజుండు దోషాక 
శిరోవతంనుడుం చంద్రుందే శేఖరముగాం గలవాం (ఈశ్వరుయ) డగుచున్నాందని 
భావము.) 


26. శ్రీమద్విశ్వేశ ! కాలీ గిరివరతనయా సాచ గంగేతి తిస్రః 
ప్రేయస్య స్తత్రకాశ్యాం త్వమసి కృతరుచి ర్నేతరత్రో భయోర్యత్‌ 
తత్రాద్యా త్వత్సరూపాన్‌ ధృతగరళగళాన్‌ ఫాలనేత్రాన్‌ ప్రసూతే 
పుత్రా నర్ధేందుమౌళలీ నహహ! కథ ముఖే తేగజాస్యం షడాస్యమ్‌. 


విశ్వనాథా ! నీకుం గాశియను నామెయు, గిరిరాజకుమారియగు పార్వతియు, 
గంగయు నిల్లాండ్రు. వారి మువ్వురలోం కాశీసతియందు మిగుల ననురాగ యుక్తుడవై 
యుందువు. ఏలయన నామె నిన్నుంబోలిన చంద్రశేఖరులను గరళ గ్రీవులను 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లలోోోోోోోరం 


ఫాలనేత్రులను జన్మనిచ్చుచున్నది. గౌరియు గంగయు నన్ననో నీకు విరుద్ధ స్వరూపులైన 
గజవదనుని షడాననునిం జన్మకారకులైన భార్యల కంటెను ప్రీతికరమైయున్నది. 
(కాశియం దెల్లరును శంకర స్వరూపులని భావము.) 


27. గమిష్యామః కాశీనగర మగరాజస్య తనయా 

కరాందోల ద్దర్వీతల సుల భభిక్షామృతరసమ్‌ 

యదంతర్వాస్తవ్యై స్సృతత ముపని(దై స్సుకృతిభి 
ర్నిశాసు శూయంతే హరవృషభ ఘంటాఘణఘణాః 
ఏ పట్టణమునం దాకొనియున్న వారలకు నగాత్మజాత దర్విచే మనోహరమైన 

హస్తముతో సుధారసభిక్షను బెట్టుచున్నదో, యే పురవరంబున సుకృతవశంబున 
ననారతము శంభువాహనమైన నందీశ్వరుని ఘంటానాదము (శ్రవణ పేయముగ 
విననగుచున్న యట్టి కాశీపురమున కేగెదము. 


28. ఆకంఠం సలిలే నిమజ్య పులినాభోగోపధానే శిరః 

కృత్వా శైలసుతాపతే ! పురరిపో |! గంగాధరేత్యాలపన్‌ 

గ్భహ్హన్‌ కర్ణపుటే శివేన కృపయా ప్రత్యాహృతం తారకం 
తీరే జాహ్నవి ! జహ్నునందని ! కదా మోక్షే శరీరం ముదా. 
గంగా ! నీజలములం దాకంఠము మునింగి శిరంబును యిసుకతిన్నెలను 

తలగదడయందుం జేర్చికాని శంభూ |! పార్వతీ రమణా ! పురహరా! గంగాధరా! యని 
వాకొనుచుం గృపతోడ శివుండు గర్జపుటమునందు సూచించు మహనీయమగు 
తారకమంత్రమును గ్రహించి సంతృప్తుండనై యెన్నండీ దేహమును ద్యజియించెదనో 
కదా? 


29. కాశ్యాం నవీనరుద్రాణాం భూషాయై భోగిమండలే 
అశేషే నిర్గతే శేష శేషేల భూ న్న ఫణీశ్వరః. 
కాశికా నగరమందలి క్రొత్తరుద్రుల యలంకారార్దమై పాతాళమునందలి సర్ప 
సమూహ మంతయుం గదలిపోవ నాదిశేషుండు, శేషుండే (మిగిలినవాండే) యాయ్యెం 
గాని ఫణీశ్వరుడు మాత్రము గాకపోయెను. సర్పము లుండినంగదా శేషుండు 
ఫణీశ్వరుడగుట ? సర్పములన్నియుం బోయిన పిమ్మట శేషుండు మాత్రముగాక 
వేనికి రాజగును? కాండనుట. 
80. ధ్యేయః కాశీవిశ్వనాథో మహేశో 
రుద్రాక్షోవై భూతి రామ్నాయవేద్యా 
మంత్రాధీశో భాతి పంచాక్షరీయం 
నిస్తుల్యో9 యం శుద్ధకెవల్యమార్గ ః 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
ఫ్‌ కృత స్తో 


మహేశ్వరుండే ధ్యానింపందగినవాండు. వేదచోరితములైన విభూతి రుద్రాక్షలే 
ధరింపదగినవి. మహామహిమో పేతమగు పంచాక్షరీ మంత్రరాజమే జపింపం దగినది. 
నిరుపమానమును బరమ కైవల్యప్రాప్తికి మార్గమును నిదియే ! 


81. క్షేత్రాణి సంతి కతి నాబ్దభవాండమధ్యే 
నశ్యంతి తాని కథితాని యుగే యుగే చ 
ఏకా కళాధర కళాధర రాజధానీ 
కల్పాంతరేషు న వినశ్యతి వారణాసీ. 


32. మహారాజో9 పి తే తోయే మజ్జి న్నిక్లు దిగంబర 
గంగే ! తుంగ తరంగాధ్యే! మాదృశాం కీదృశీ గతిః 


మహిమోపేతములై మనోజ్జములై యుత్తుంగములైన భంగములచే నలరారు 
నో గంగాభవానీ! మహారాజు సైతము నీజలములందు మునింగి సర్వము త్యజించి 
భిక్షువును దిగంబరుండును నగునన నింక మాబోటుల గతి యేమియో యెవ్వరు 
చెప్పంగలరు ? (శంకరుండగునని భావము.) 


33. కదా శయానో మణికర్ణి కాయాం 
కర్ణే జప త్యక్షర మిందుమౌళౌ 
అవాప్య నిద్రాం గతమోహముద్రాం 
నాలోకయామీహపునః ప్రపంచమ్‌. 
మణికర్ణికాతీరమున శయనించియున్న సమయమున శ్రవణపుటమునందు 
శంకరుండు ప్రణవమంత్రము నుపదేశించుచుండంగాం బోయిన మోహముద్ర గలిగిన 
నిద్రా సుఖము ననుభవింప మరల నెన్నండీ మహోగ్రకలుషసంభరితమైన ప్రపంచమును 
గాంచకుండుదునోగదా ? 
ఇతి శ్రీ శంకరాచార్య కత కాళీసారం నంవూర్ధమ్‌ 


జీల ఆీల ఆీల 


కాశీ పంచకము 


1. మనో నివృత్తిః పరమోప శాన్తిః 
సా తీర్థవర్యా మణికర్ణి కాచ 
జ్ఞానప్రవాహా విమలాది గంగా 

సా కాశికాఠల హం నిజబోధరూపా. 


(కాశీ క్షేత్రమునకు అవిముక్త క్షేత్ర మని పేరు. అది నాశనము పొందునది 
కాదు. ప్రళయ కాలమున కూడ (త్రిశూలముపై నిడి పరమశివుడు దానిని ప్రళయ 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లోోోోోోోరం 


జలరాశినుండి ఉద్దరించి కాపాడునట. సర్వపదార్థాభావక చైతన్యము ఆ కాశీ క్షేత్రము 
యొక్క తాత్త్విక స్వరూపము. అదియే నా జీవాత్మ యొక్క యథార్థ తత్త్వము 
(స్వరూపము). ఇట్టి విజ్ఞానము కలుగుటయే కాశీ క్షేత్ర యాత్రా సారాంశము. ప్రసిద్ధ 
కాశీ క్షేత్రమున మణికర్ణిక - గంగ మొదలగు పుణ్య తీర్థముల నేకములు కలవు. 
అవి కాశీ క్షేత్రము యొక్క ఆధి భౌతిక రూప విశేషములు. ఆ పుణ్య తీర్థములు 
మానవుని శరీరము నందును ఆ యా రూపమున నున్నట్లు భావన కొబికు పెద్దలు 
వర్ణించుచుందురు. ఆ భాగములు కాశీ క్షేత్రము యొక్క ఆధ్యాత్మిక రూపములు. (ప్రతి 
క్షేత్రము యొక్క ఈ ఉభయవిధ స్వరూపములను తెలిసికొనుటయు, తాత్త్విక 
స్వరూపమును గుర్తించుటయు మానవులకు సంసార తరణ సాధనము.) 
మనస్సు యొక్క నివృత్తియు-తత్ర్రయుక్త మైన ఉత్మష్టమగు శాంతియు తీర్థ 
శ్రేష్టమగు మణికర్ణికాతీర్ధము - బ్రహ్మ తత్త్వజ్ఞాన సంతతియే విమలమగు ఆది (వృద్ద) 
గంగా తీర్థము - ఆత్మజ్ఞానమే స్వరూపముగా గలది కాశీ క్షేత్రము. ఇది కాశీ 
క్షేత్రముయొక్క తాత్త్విక స్వరూపము. అట్టి కాశీ క్షేత్రము నేనె. 
2. యస్యా మిదం కల్పిత మింద్రజాలం 
చరాచరం భాతి మనోవిలాసమ్‌ 
సచ్చి త్సుఖైకా పరమాత్మ రూపా 
సా కాశికా. హం నిజబోధ రూపా.॥ 


ఏ వస్తువునందు ఇంద్రజాలమువలె మనో విజృంభణ మాత్రమైన (భ్రాంతిచే 
కల్పితమైన ఈ చరాచరాత్మక ద్వైత ప్రపంచ మంతయు భాసించు చున్నదో, 
సచ్చిదానందాత్మకమైన - అద్వితీయమైన పరమాత్మ స్వరూపమైన ఆ వస్తువు, ఆత్మ 
జ్ఞానమే స్వరూపముగా గల కాశీ క్షేత్రమే. అట్టి కాశీ స్వరూపుడను నేనే. 

8. కోశేషు పంచ స్వధి రాజమానా 
బుద్ది ర్భవానీ (ప్రతి దేహ గేహమ్‌ 
సాక్షీ శివ స్సర్వగతో£_ న్తరాత్మా 
సా కాశికా. హం నిజబోధరూపా. ॥ 

సమస్త ప్రాణుల యొక్క దేహముల నెడి గృహములయందు అన్న మయాది 
పంచకోశముల నధిష్టించి ప్రకాశించుచున్న పంచకోశములను తెలియజేయునదియై 
పంచకోశాతీతమైయున్న బుద్ధి వృత్తి యేది కలదో అది అన్నపూర్ణా విశాలాక్షీ ఇత్యాది 
నామములతో వ్యవహరింపబడు కాశీ క్షేత్రాధిష్టాత్రి యగు దేవతా మూర్తి భవానీదేవి. 
సర్వగతుడైన అంతరాత్మయగు సర్వసాక్షి చైతన్య మూర్తియౌ శివ తత్త్వము కాళీ క్షేత్రాధి 
దైవమగు విశ్వేశ్వరుడు. ఆత్మ జ్ఞానమే స్వరూపముగా గలది కాశీ క్షేత్రము - ఆ కాశీ 
స్వరూపుడను నేనే. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


4. కాశ్యాం హి కాశ తే కాశీ, కాశీ సర్వప్రకాశికా 
సా కాశీ విదితా యేన, తేన (ప్రాప్తా హి కాశికా. 


కాశీ క్షేత్రమున “కాశీ” యను నొక దేవత ప్రకాశించుచున్నది. ఆ కాశీ దేవత 
సర్వ ప్రకాశిక చిద్రూపిణియే అయి యున్నది. ఆ దేవత యొక్క తత్త్వమెవ్వనిచే 
తెలిసికొనబడునో యాతడే కాశీ క్షేత్రమును చేరినవాడన దగును. 


5. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా 
భక్తి శ్రద్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః 
విశ్వేశోల యం తురీయ స్సకల జనమన సాక్షి భూతో9_౦తరాత్మా 
దేహే సర్వం మదీయే యది వసతి పున స్తీర్ధమన్యత్మిమస్తి. 
కాశీక్షేత్రము నా శరీరము - ముల్లోకములకు తల్లియైె, ముల్లోకములను వ్యాపించి 
యున్న జ్ఞాన రూపమగు గంగ నా చిత్తమున గల భగవద్భక్తి - గయా క్షేత్రము నాకు 
గల ఆస్పిక్యబుద్ధి - ప్రయాగ క్షేత్రము స్వగురు చరణములను ధ్యానించుటలో నాకు 
గల చిత్తెకాగ్రమను యోగము- విశ్వేశ్వరుడు (కాశీక్షేత ప్రధానదైవము) సకల 
జనులయొక్క మానసిక వృత్తులకు సాక్షియైన అంతరాత్మ స్వరూపమగు నా 
తురీయాత్మతత్త్వము. ఇట్లు నా దేహముననే సర్వతీర్థములును నివసించి యుండగా 
నాచే సేవింపదగిన పుణ్య తీర్థము మరియొకటి యేమి కలదు. (ఇట్టి భావనము 
సర్వ తీర్థయాత్రా ఫలదాయకమనియనుట). 
శ్రీ శంకరాచార్య కృత కాళీవంచకము సంపూర్ణమ్‌. 


జీల ఆీల జీల 


యతి పంచకమ్‌ 


1. వేదాంత వాక్యేషు సదా రమనో 

భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః 

విశోకవన్తః కరణెకవన్తః 
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః. 
వేదాంత వాక్య విచారమునందే ఎల్లప్పుడు కాలము గడుపుచు ఆనందించు 

చుండువారును, భిక్షాన్నము మాత్రముననే (మధురాహారముల కోరకయే) సంతుప్పులై 
యుండువారును, శోకము ఏ మాత్రమును లేక యుండువారును, నేత్రము, శోత్రము 
హస్తము, పాదము మొదలగు తమ ఇంద్రియములే తప్ప ఇతర పదార్థ సంగ్రహము 
లేక యుండువారును, కౌపీనమును మాత్రము ధరించినవారును అగు యతివర్యులే 
లోకమున మహా భాగ్యశాలురుగ నెన్నదగినవారు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __ —4? 


2. మూలం తరోః కేవల మాశ్రయన్తః 
పాణిద్వయం భోక్తు మామంత్రయన్తః 
కన్దా మివ శ్రీ మపి కుత్సయస్తూపీన పంచకమ్‌) 
“కాపీనవన్తః ఖలు భాగ్యవన్తః 


నివాసమునకై సౌధాదులే కాంక్షించక వృక్షమూలములను మాత్రము ఆశ్రయించి 
యుండువారును, తమ చేతులనే భోజన పాత్రలుగ జేసికొనువారును (అనగా భోజనము 
కొజకైననూ పాత్రలు వగైరాలను సంగ్రహించుకొను స్వభావము లేని వారని యర్థము) 
మహదైశ్వర్యము (ప్రాప్తించినను చినిగిపోయిన పాత గుడ్డపీలికనువలె ఏ 
వగించుకొనువారును, కౌపీనమును మాత్రము ధరించినవారును అగు యతివర్యులే 
లోకమున మహాభాగ్యశాలురుగ నెన్నదగినవారు. 


8. దేహాదిభావం పరమారయన్తః 
ఆత్మాన మాత్మ న్యవలోకయన్తః 
నాన్తం నమధ్యం నబహి స్సురన్తః 
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః 
దేహేంద్రియాదులయుందు నేను అనెడి ఆత్మబావమును 
(తాదాత్యాభిమానమును) నిర్మూలింప జేయుచున్న వారును, ఆత్మ తత్త్వమును అంతః 
కరణము నందు చక్కగా సాక్షాత్మరింప జేసుకొన్నవారును, పరిపూర్ణాత్మత త్వానుసంధాన 
తత్పరులగుటం జేసి ఆది మధ్య అంతములను భావములను గాని, లోపల వెలుపల 
అను భావములను గాని స్మరింపక యుండు వారును, కౌపీనమును మాత్రము ధరించిన 
వారును. నగు యతివర్యులే లోకమున మహా భాగ్యశాలురుగ నెన్నదగిన వారు. 


4. స్వానందభావే పరితుష్టిమన్తః 

సంశాన్త సర్వేంద్రియ దృష్టిమన్తః 

అహర్షిశం బ్రహ్మణి యే రమన్తః 
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ 
ఆత్మయొక్క నిజ స్వరూపమైన ఆనంద భావమున ఎల్లప్పుడు సంతుష్టులై 

యుండువారును, సమస్తేంద్రియ వ్యాపారముల నుడిగింప వేసికొని యున్నవారును 
అగుచు ఎవరు రాత్రిం బవళ్ళు బ్రహ్మతత్త్వమునందే రమించుచుందురో అట్టి కౌపీన 
ధారులగు యతివర్యులే లోకమున మహాభాగ్యశాలురుగ నెన్నదగినవారు. 


5. పంచాక్షరం పావన ముచ్చరన్తః 
పతిం పశూనాం హృది భావయన్తః 
భిక్షాశనా దిక్షు పరి భ్రమన్తః 
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


పరమ పావనమగు పంచాక్షర మంత్రమును జపించుచు పశుపతియగు పరమ 
శివుని నిరంతరము హృదయమున ఆత్మ స్వరూపునిగ భావన చేయుచు, ఖిక్షాన్నమాత్ర 
భోజనులై నానా దిక్కులయందు స్వేచ్చగ సంచరించుచు (కృతకృత్యు లగుటచే వారికి 
ఏ చోటుననూ కర్తవ్యమగు కార్యము ఉండదు. కాన ఏకత్ర నివాసము వారి కావశ్యకము 
కాదు), కౌపీనమును మాత్రము ధరించు యతివర్యులే లోకమున మహా భాగ్యశాలురుగ 
నెన్నదగినవారు. 


శ్రీ శంకరాచార్యకత యతి పంచకము సంపూర్ణమ్‌. 


జీల ఆీల జీల 


ధన్యాష్టకమ్‌ 
1. త్‌జ్ఞానం ప్రశమకరం య దింద్రియాణాం 
త్‌జ్లేయం యదుపనిష త్సునిశ్చితార్థమ్‌ 
తేధన్యా భువి పరమార్థ నిశ్చి తేహాః 
శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమన్తి ॥ 


ఇంద్రియములకు ప్రశాంతిని కలుగజేయు జ్ఞానమేదియో అదియే ముఖ్యమగు 
జ్ఞానము అనియే చెప్పదగినది. అట్లే సర్వోపనిషత్తుల యందు ఏకరూపముగ 
నిశ్చయింపబడిన జీవాత్మా పరమాత్మా భేదము అను విషయమే ముఖ్యముగ 
తెలిసికొనదగిన విషయము. పరమార్థమగు మోక్షమును పొందుటకు శాగ్రములయందు 
నిశ్చయింపబడిన వ్యాపారములను మాత్రము చేయుచు నుండువారే ఈ లోకమున 
ధన్యులుగ చెప్పదగినవారు. అట్టివారు కాక మిగిలినవారందరు భ్రమ నిలయమగు 
సంసార చక్రమున నిరంతరము తిరుగాడుచుండువారే యగుదురు. 


2. ఆదౌ విజిత్య విషయాన్‌ మదమోహరాగ 

ద్వేషాది శత్రుగణ మాహృతయోగరాజ్యాః 

జ్ఞాత్వామతం సమనుభూయ పరాత్మవిద్యా 
కాన్తాసుఖం వనగృహే విచరన్తి ధన్యాః ॥ 
మొదట రూప రసాది విషయములను జయించి (విషయములం దాసక్తిచే 

గల్లు చిత్త విక్షేపములను పరిహరింపగల్లి) అట్లే కామ, క్రోధ, లోభ, మోహ, మద, 
మాత్సర్యములను శత్రు వర్షమును గూడా జయించి, ధ్యాన యోగమను రాజ్యమును 
సంపాదించుకొన్న వారై, ఆ తరువాత వృద్ధ సమ్మతమగు పరమ సిద్ధాంతమును తెలిసికొని 
(పరోక్ష జ్ఞానమును సంపాదించి), అటు పిమ్మట పరమాత్మతత్త్వ విజ్ఞానము వలన 
సుఖము (పరతత్త్వ సాక్షాత్మారము వలన పరమానంద భావమును పొంది) ననుభవించి 
విజనారణ్యములను గృహమునందు ధన్యాత్ములు స్వేచ్చగ సంచరించు చుందురు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లలోోోోోోరం 


3. త్యక్త్వా గృహే రతి మధోగతి హేతు భూతా 
మాత్మేచ్చయోపనిషదర్ధ రసం పిబన్తః 
వీతస్ప లా విషయభోగ పదే విరక్తా 
ధన్యాశ్చరన్తి విజనేషు విముక్తసంగాః ॥ 


అధోగతికి హేతువైన గృహములయం దాసక్తిని పరిత్యజించి ఆత్మతత్త్వము 
నధిగమింప తీవ్రమగు వాంఛ గలిగి, ఉపనిషత్తతిపాదికమైన బ్రహ్మాత్మైక్య రూపమగు 
విషయమును తెలిసికొని, బ్రహ్మానంద రసమును ననుభవించుచున్నవారై, నిష్మాములై 
విషయ భోగములయందు దృఢమగు వైరాగ్యము కలవారై నిస్సంగులై విజనారణ్యముల 
యందు ధన్యాత్ములు స్వేచ్చగ సంచరించుచుందురు. 


4. త్యక్వా మమాహమితి బంధకరే పదేద్వే 
మానావమాన సద్భశాః సమదర్శినశ్చ 
కర్తార మన్య మవగమ్య తదర్చితాని 
కుర్వస్తి కర్మపరిపాక ఫలాని ధన్యాః ॥ 


సంసార బంధమును కలుగజేయు “అహం-మమ” “నేను-నాది” యను రెండు 
పదములను పరిత్యజించి అహంకార మమకార శూన్యులై మానావమానముల యందు 
సమానభావము గలవారై, సమ దర్శనము గలవారై - అనగా ఉచ్చావచములగు 
పదార్థముల యందంతటను ఆత్మాభీన్న (బ్రహ్మతత్త్వము దర్శించు స్వభావము కలవారై 
తన కంటె వేరైన ప్రారబ్దకర్మాంకిత మగు అంతఃకరణమును నిఖిల కార్యకర్తగ తెలిసికొని 
ధన్యాత్ములు అట్టి అంతఃకరణముచే సమర్పింపబడిన కర్మ పరిపాక ఫలముల 
ననుసరించి ఆ యా కర్మల నాచరించుచున్నవారై యుందురు. ఆరబ్ధా కర్మానుగుణ 
క్రియాకారిత్వమే కాని ఆత్మ తత్త్వవేత్తలకు స్వేచ్చా కల్పిత క్రియా కారిత్వ ముండదని 
భావము. 


5. త్యక్వైషణాత్రయ మవేక్షిత మోక్షమార్లా 
భైక్షామృతేన పరికల్పిత దేహయాత్రాః 
జ్యోతిః పరాత్సరతరం పరమాత్మ సంజ్ఞం 
ధన్యా ద్విజా రహసి హృద్యవలోకయన్తి 11 
దార్తేషణ, ధనైషణ, పుతైెషణములను పరిత్యజించి మోక్షమార్గమును 
తెలిసికొననవారై, అమృత సమానమగు భైక్షముచేత దేహయాత్రను నడుపుకొను 
చున్నవారై, ధన్యాత్ములగు ద్విజవర్యులు ఏకాంత దేశమున నుండి తమ 
హృదయాంతరమునందు పరమాత్మ సంజ్ఞకమగు, పరాత్పర తరమగు పరమాత్మ 
జ్యోతిస్సును స్వాత్మాభిన్నముగ సంతతము సందర్శించుచుందురు. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


6. నాసన్న సన్న సదసన్న మహన్నచాణు 
నష్రీ పుమాన్నచ నపుంసక మేకబీజమ్‌ 
యమైరహ్మ తత్సమ ముపాసిత మేకచిత్తె 
ర్ధన్యా విరేజు రితరే భవపాశ బద్దాః I 


అసత్తు (తుచ్చము-కుందేటి కొమ్ము, వంధ్యా పుత్రుడు మొదలగు వస్తు జాతము 
వంటిది) కానిదై, సత్తు (అభివ్యక్తనామ రూపాత్మకము) కానిదై, సదస దుభయాత్మకమును 
కానిదై, మహత్తు కానిదై, అణువు కానిదై, పురుషుడు కానిదై, నపుంసకము కానిదై, 
సర్వదృశ్య ధర్మ వివర్ణితమైన సర ౧(బహ్మాందములకును ఏకైక కారణమైన, సమమైన 
ఆ బ్రహ్మతత్త్వము సమాహిత చిత్తులైన ఎవరిచే నిరంతర ముపాసి ంపబడుచున్నదో 
వారే ఈ లోకమున ధన్యాత్ములై వెలుగొందుచుందురు. తదితరులు ధన్యులు కారు. 
వారు సంసారపాశ బద్దులే అగుచున్నారు. 


7. అజ్ఞాన పంక పరిమగ్న మపేతసారం 
"దుః ఖాలయం మరణజన్మ జరావసక్తమ్‌ 
సంసార బంధన మనిత్య మవేక్ష్య ధన్యా 
జ్ఞానాసినా తదవశీర్య వినిశ్చయన్తి ॥ 
సంసార బంధము అజ్ఞానమను పంకమున (బురదలో) మునిగియున్నది, 
సారరహితమైనది, దుఃఖములకు నిలయమైనది, జన్మ జరా మరణములతో 
గూడుకొనియున్నది, అనిత్యమైనది అని తెలిసికొని ధన్యాత్ములు జ్ఞానమను ఖడ్గముతో 
దానిని ఖండించి సంసార విలక్షణమగు పరమాత్మ తత్త్వమును ప్రాప్యముగ నిశ్చయించు 
కొనుచుందురు. 


8. శాన్తె రనన్య మత్తిభి ర్మధుర re 
పశేకత్వ నిశ్చితమనోభి రపేతమోహైః 
సాకం వనేషు విదితాత్మ పదస్వరూపై 
స్తద్వస్తు సమ్య గనిశం విమృశస్తి ధన్యాః ॥ 
శాన్త స్వభావులును, సమాహిత చిత్తులును, మధుర స్వభావులును, జీవాత్మ 
పరమాత్మలకు గల వాస్తవికమగు ఏకత్వము (అభేదము) నందు నిస్సందిగ్ధమైన 
నిశ్చితమైన మనస్సు గలవారును, అపగతాజ్ఞానులును, (ఎవరికి అజ్ఞానము నిశ్చేషముగ 
తొలగిపోయినదో వారు) ప్రాప్యమగు ఆత్మ (స్వరూపమును) తత్త్వమును తెలిసి 
కొనినవారును, అగు మహాత్ములతో కలసి ధన్యులగువారు విజనారణ్య భూముల 
యందు ఆ వర(బవ్మా వస్తువును గూర్చి నిరంతరము విమర్శించుచు 
నానందించుచుందురు. 


శ్రీ శంకరాచార్యక్ళత ధన్వాష్టకము సంవూర్హమ్‌. 


ఆఅ ఆఅ తీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములు 


1. జాగ్ర త్స్వ్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిదుజ్జుంభతే 
యా బ్రహ్మాది పిపీలికాన్త తనుషు ప్రోతా జగత్సాక్షిణీ 
సై వాహం నచ దృశ్య వస్వ్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చే 
చ్చండాలో9 స్తు సతు ద్విజో9 స్తు గురు రిత్యేషా మనీషామమ ॥ 
(వారణాసీ క్షేత్రమున గంగానదీతీరమున తనను సమీపించి వచ్చిన చండాల 
వేషధారి యగు వేదవ్యాస భగవానునితో కొంత సంవాదము జరిగిన పిమ్మట ఈ 
వచ్చినవాడు తన గురువగు వేదవ్యాస భగవానుడే యని గుర్తించిన పిమ్మట శ్రీ శంకర 
భగవత్పాదులు తమ హార్టమగు భావమును ఇట్లు ఆవిష్మరించుచున్నారు. ) 
జా(గత్‌, స్వప్పు సుషుప్త్పులను అవస్థాత్రయమునందునూ, ఏ సంవిత్మళ 
(విజ్ఞానకళ) అనుసరించి వర్తించుచు నున్నదో; ఏ విజ్ఞానకళ బ్రహ్మ మొదలు చీమ 
వరకు గల ఉచ్చావచదేహముల యందు అనున్యూతమై వ్యాపించి యుండెనో - ఏ 
విజ్ఞానకళ సర్వజగత్సాక్షియై యుండెనో - దృజ్మాత్రస్వభావకమగు ఆ విజ్ఞానమే నేను. 
కాని దృశ్య (చూడదగిన) వస్తువును మాత్రము కాను, అని దృఢమగు అనుభూతి 
యెవనికి గలదో అట్టివాడు ఉపాధి (దేహము) వలన చండాలుడు గాని, ద్విజుడుగాని 
యెవడైననూ వాడు గురుమూర్తియే యని నా నిశ్చయము. 


2. (బ్రహ్మా వాహ మిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం 

సర్వం చైత దవిద్యయా ్రిగుణయా9_ శేషం మయా కల్పితమ్‌ 

ఇత్థం యస్య దృఢా మతి స్సుఖతరే నిత్యే పరే నిర్మలే 
చ్చండాలో9 స్తు సచతు ద్విజో9 స్తు గురు రిత్యేషా మనీషామమ ॥ 
నేను బ్రహ్మవస్తువునే కాని యన్యుడను కాను. ఈ జగత్తంతయు చిన్మాత్రమగు 

(బ్రహ్మవస్తువు యొక్క విస్త ఎ్రతియే (జగత్తు బ్రహ్మయందు అవిద్యచే కల్పితము గాన 
నది బ్రహ్మాభిన్నమే యని యనదగును. కల్పితవస్తువులకు అధిష్టాన వస్తువులతో అ 
భేదము అధిష్టాన వస్తుసత్తను బట్టి శాగస్తజ్ఞులచే చెప్పబడుచున్నది. ఈ జగత్తంతయు 
త్రిగుణాత్మకమగు అవిద్యా సహాయమున అత్యంత సుఖాత్మకమును, త్రికాలా 
బాధ్యమును, సర్వోత్మృష్టమును, నిర్మలమును నగు తత్త్వమునందు నాచే 
(అవిద్యోపాధికుడగు జీవాత్మచే) కల్పింపబడినది. నేను సర్వ జగత్మల్పనాధిష్థాన 
స్వరూపుడను అని ఎవరికి దృఢమగు విజ్ఞానము కలదో అట్టివాడు ఉపాధి (దేహము) 
వలన చండాలుడు గాని, ద్విజుడు గాని యెవడైననూ వాడు గురుమూర్తియే యని నా 


నిశ్చయము. 
నలై తతా శంకరాచార్య కృత స్తోత్రములు 


8 శశ్వ న్నశ్వర మేవ విశ్వ మఖీలం నిశ్చిత్య వాచా గురో 
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజ శాన్తాత్మనా 
భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పాపకే 
ప్రారబ్దాయ సమర్పితం స్వవపు గురు రిత్యేషా మనీషా మమ॥। 


సద్దురువుల యుపదేశ వాక్యముల ననుసరించి ఈ సమస్త ప్రపంచము నశించు 
స్వభావము కలదియే కాని ఎన్నడు నిత్యమైనది కాదని నిశ్చయించుకొని నిత్యమైన 
బ్రహ్మ తత్త్వమును నిరంతరము విమర్శించుచు (శ్రవణ మనన నిది ధ్యాసనములు 
గావించుచు) లయవిక్షేపరహితమై ప్రశాన్తమైన చిత్తము కలవాడై (బ్రహ్మతత్త్వ 
సాక్షాత్మారమును సంపాదించి, ఆ బ్రహ్మతత్త్వ విజ్ఞాన మను మహాగ్నియందు 
సంచితాగామి కర్మలను నిశ్ళేషము దహింపజేసిన మహాత్ముని చేత తన శరీరము 
ప్రారబ్దకర్మము కొజకే సమర్పింప బడుచున్నది - అనగా (బ్రహ్మతత్త్వ విధులు తమకు 
లబ్ధమైన ఈ బ్రాహ్మణ చండాలాది దేహములు ఆరబ్దకర్మ సంప్రాపితములే యను 
భావము కలవారై- ఆ దేహాదులయందు అహం మానాభిమానములను తొలగించుకొని 
పూర్ణాత్మభావ సంపన్నులై యుందురని నా నిశ్చయము. 
4. యా తిర్య జృర దేవతాభి రహ మిత్యన్తస్సుటా గృహ్యతే 
యద్భాసా హృదయాక్ష దేహ విషయా భాన్తి స్వతో౭_ చేతనాః 
తాం భాస్యైః పిహితార్మ మండల నిభాం స్ఫూర్తిం సదాభావయన్‌ 
యోగీ నిర్భతమానసోహి గురు రిత్యేషా మనీషా మమ॥ 


బ్‌ సంవిత్మళ దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, మొదలగు సర్వ 
ప్రాణుల చేతను “అహం అహం” “నేను నేను” అని బుద్ధి గుహాంతరాళమున స్పష్టముగ 
[గ్రహింప బడుచున్నదో; ప్రకాశాత్మకమగు ఏసంవిత్తు యొక్క ప్రకాశము చేత స్వతః 
అ చేతనములు జడములు నైన అప్రకాశ స్వరూపములైన హృదయము ఇంద్రియములు 
దేహములు మొదలగు సర్వ విషయములును ప్రకాశించుచున్నవో, తనచే 
భాసింపజేయబడు భాస్యములగు వస్తువులచే మూసివేయ బడిన సూర్య మండలమువలె 
నున్న ఆ సంవిత్మళను స్వాత్మతత్త్వముగ భావించుచు బ్రహానంద తుందిల మానసుడైన 
యోగి పుంగవుడు గురుమూర్తియేయని నా నిశ్చయము. 

(అద్దపు ముక్కలు స్వయముగ ప్రకాశించునవికావు. చీకటిలో నవి ప్రకాశించ 
నేరవుగదా! కాన నవి దీపభాస్యములు. దీప భాస్యములగు ఆ అద్దపు ముక్కలచే 
కప్పబడినప్పుడును ఆ దీపము ప్రకాళించుచు నుండునే గాని ఆ దీపము యొక్క 
స్వరూపమును మాత్రము అజ్ఞానులు యథాతథముగా గ్రహింపక మూతలుగ నున్న 
అద్దపు ముక్కల యొక్క రంగు కలదిగనే దీప స్వరూపమును గుర్తించుచుందురు. 
విజ్ఞా లట్లుగాక అద్దపు ముక్కల రంగును మినహాయించి వాస్తవమగు దీప స్వరూపమును 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  __——1క 


మాత్రమే గ్రహింతురు. అట్లే ఆత్మతత్త్వ ప్రకాశ్యములగు దేహేంద్రి యాధ్యుపాధులచే 
కప్పివేయబడిన (పిహితమైయున్న) స్వయం ప్రకాశమానమగు ఆత్మ తత్త్వమును 
(సంవిత్మళను) అజ్జులు దేహేంద్రియాది స్వరూపముగనే (గహించుచు వానినే ఆత్మగ 
(గ్రహించి వానితో వ్యవహరించుచు సంసార మగ్నులగుచుందురు. తత్త్వవిదులట్లుకాక 
ఉపాధి తద్ధర్మములనుండి తద్భాసక సంవిత్మకను పృథక్కరించి నిరుపాధికమగు ఆ 
సర్నాప్రభాసక (బ్రహ్మ స్వరూపమగు సంవిత్మళను (చిత్మళను) ఆత్మతత్త్వముగ (గ్రహించి, 
సర్వ వ్యవహార వివర్ణితులై నిషప్రియ నిష్ప్రపంచ (బ్రహ్మ భావము నొంది స్వస్వరూపానంద 
నిర్భర మానసులగుచుందురు అని భావము. అట్టి యోగివర్యుడు సాక్షాత్‌ గురుమూర్తియే 
యని శ్రీ శంకరుల నిశ్చయము.) 


5. యత్సౌఖ్యాంబుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్భతా 
యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్భ్యతః 
యస్మి న్నిత్యసుఖాంబుధౌ గలితధీ ర్మహ్మైవ న(బ్రహ్మ వి 
ద్యః కళ్చిత్స స్సురేంద్రవందితపదో నూనం మనీషా మమ॥ 

వ (బ్రహ్మ వస్తువు యొక్క స్వరూప భూతమగు ఆనందమను సాగరము నందలి 
అల్పాల్ప కణమాత్ర లాభముచేతనే దేవేంద్రాదులును ఆనందమును పొంద 
గల్లుచున్నారో, మిక్కిలి ప్రశాన్తమై యొప్పు (విక్షేప లయ వివర్ణితమైన) చిత్తమునందు 
ఏ బ్రహ్మతత్త్వమును పొంది నియమిత సర్వేంద్రియ మనోవృత్తియో యతి వర్యుడు 
ఆనంద సంభరితుడగు చున్నాడో, నిత్య సుఖ సముద్రాత్మకమైన వి (బ్రహ్మ వస్తువునందు 
వలీనమైన చిత్తముగల మహాత్ముడు (అమనస్క యోగి) బ్రహ్మ విదుడగుటగాక సాక్షాత్‌ 
ఆపర బ్రహ్మ వస్తువే తానగుచున్నాడో, అట్టి బ్రహ్మ భావమును పొందిన మహితుడు 
ఉపాధిచే ద్విజుడైననూ, చండాలుడైనను అతడే నిజముగ సురేంద్ర వందిత పాదార 
విందుడగు పరమాత్మయని, గురుమూర్తియని నా నిశ్చయము. 


శ్రీ శంకరాచార్యక్టుత మనీషా పంచకము సంవూర్హమ్‌. 


ఆీఅ ఆీల ఆీఅ 


సాధన పంచకం 


1. వేదోనిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్టీయతాం 
తేనేశస్య విధీయతాం అపచితిః కామ్యె మతిస్త్వజ్యతాం 
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషో౭_నుసంధీయతాం 
ఆత్మేచ్చా వ్యవసీయతాం నిజగృహాత్తూర్లం వినిర్గమ్యతాం ॥ 
నిత్యం వేదాధ్యయనం చేయాలి. ఉపనిషత్తులలో గల శక్తివంతమైన భావాలను 
చదివి మననం చేసుకోవాలి. అందుచేత ముముక్షు హృదయం ఎల్లవేళలా ఉత్తేజితమై 
ఉండుటకు వీలు కలుగుతుంది. ఇంద్రియాలను వ్యామోహపరచే విషయాలతో కూడిన 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
ఫ్ర కృత స్తో 


ప్రపంచంలో, ఈ ముముక్షువు జీవించాల్సి వుంది. సంభుంలో ఎల్లవేళలా 
బాధ్యతారహితమైన స్వేచ్చతో జీవిస్తున్న ఇతర వ్యక్తుల మధ్య జీవించాలి. అటువంటి 
జనులమధ్య అటువంటి విషయాల మధ్య జీవిస్తుంటే అవి తాత్మాలికమైన 
ఆనందో [ద్రేకాలను ఎగజిమ్ముతాయి. ముముక్షువు యొక్క మనస్సు ఎల్లప్పుడు 
విశాలదృష్టితో జీవితం యొక్క ఉన్నతమైన విలువలవైపు మరల్చి ఉత్తేజితమొనర్పకపోతే, 
ఆ భౌతికానందాలను త్రోసిపుచ్చుట చాలా కష్టమౌతుంది. భాషా పటుత్వంతో 
ఆధ్యాత్మికద్భష్టిని నిలుపగల సాహిత్యం ఒక్క ఉపనిషత్తులు. వేదముల వంటి గ్రంథాలలో 
మాత్రమె ఉంది. కావున వేదములకు చివర భాగములైన ఉపనిషత్తులను నిత్యం 
అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. 


2. సంగః సత్సువిధీయతాం భగవతో భక్తిర్చు ధాధీయతాం 
శాంత్యాదిః పరీచీయతాం క. aa సంత్యజ్యతాం 
సద్విద్వానుపస్ఫప్యతాం అనుదినం తత్సాదుకా సేవ్యతాం 
బ్ర హ్మైకాక్షరమర్ధ్యతాం శృతి శిరోవాక్య సమాకర్ట్వృతాం ॥ 


సత్పురుషులతో, జ్ఞానులతో సహవాసం చేయాలి. నిశ్చలమైన భగవదక్తితో 
అమానిత్వం, శాంతి ఇత్యాది జీవితపు విలువలతో బ్రతకాలి. స్వార్థకర్శ్మలు త్యజించాలి. 
సద్గురువును ఆశ్రయించాలి. ఓంకారధ్యానం చేయాలి. ఉపనిషద్‌ వాక్యాల్ని సూక్ష్మదృష్టితో 
అవగాహన చేసుకోవాలి. 


8. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం 
దుస్తర్మాక్సువి రమ్యతాం శృతిమత స్తర్మోనుసంధీయతాం 
బహ్మ్మ్మీతి విభావ్యతాం అహరహగ్గర్వః పరిత్యజ్యతాం 
దేహిత హంమతి రుజ్జ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం ॥ 


ఉపనిషత్తులలోని మహావాక్యాలను మననం చేసి స్వరూపనిష్ట పొందాలి. శృతుల్ని 
శ్రవణ మననములు చేయడం ద్వారా శాస్ర్రదృష్టి పొందాలి. కుతర్మాన్ని వీడాలి. శృతి 
ప్రతిపాదిత తర్మాన్ని బాగా అర్థం చేసుకోవాలి. 'అహంబ్రమ్మాస్మి ఇతి స్ఫురణతో 
మెలగాలి. గర్వాన్ని వదలాలి. దేహమే నేనను మిథ్యాభావాన్ని రూపుమాపాలి. విజ్ఞులతో 
తర్మించడం పూర్తిగా మానుకోవాలి. 


4 క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం 

స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్‌ ప్రాప్తేన సంతుష్ట్యతాం 

శతం విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం 
జెదాసీన్యమ ష్యుతాం జనకృపా నైష్టుర్యము తృజ్యతాం ॥ 
రోగం నయం కావాలంటే బెషధం సేవించాలి. దానికి భిక్ష బెషధమట. రుచ్యమైన 

మృష్టాన్నం కోరకూడదు. లభించిన భిక్షతో భగవంతుని తల్చుకుని తృప్తి పడాలి. 
ద్వంద్వాల్ని సహించాలి. వ్యర్థప్రసంగము చేయకూడదు. ఉదాసీనంగా వ్యవహరించాలి. 
ఇతరుల దయపై ఆధారపడకూడదు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __ —1కి 


ర్‌. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేత స్స్పమాధియతాం 

పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్‌బాధితం దృశ్యతాం 

ప్రాక్కర్మ ప్రవిలాష్యతాం చితి బలాన్నా ప్యుత్త రైశ్లీష్యతాం 
ప్రారబ్ధం త్విహభుజ్యతాం అథపరబ్రహ్మాత్మనా స్థీయతాం ॥ 
ఏకాంతంలో నుఖంగా ఉండాలి. భోగవద్భావనలో మనన్సును 
శాంతింపచేయాలి. సర్వాత్మభావం పొందాలి. ప్రపంచం మిథ్యని గ్రహించాలి. 
ధర్మాచరణ ద్వారా గత జన్మల కర్మ ఫలప్రభావం నుండి విముక్తి పొందాలి. జ్ఞానం 
ద్వారా సాక్షిత్వంతో ఆగామి కర్మలబంధం త్రెంచుకోవాలి. ప్రారబ్ధఫలాన్ని శాంతంగా 
అనుభవించాలి. బ్రవ్మాస్మి భావంలో బ్రతకాలి. 
శ్రీ శంకరాచార్యకత సాధన వంచకము నంవూర్ధమ్‌. 
ఆీఐ ఆల ఆీల 


శ్రీ తోటకాష్టకమ్‌ 


1. విదితాఖిల శాస్త్ర సుధా జలధే 
మహితోపనిష తృథితార్థనిధే 
హృదయే కలయే విమలం చరణం 
భవ శంకర! దేశిక ! మే శరణమ్‌. 


తెలియబడిన సముద్రములవంటి సమస్త శా[స్తామృతములు గలవాడా! పూజ్యములైన 
యుపనిషత్తులచే బోధితమైన యాత్మతత్త్వమునకు నిధియెనవాడా! స్వచ్చమైన నీ పాదమును 
నా హృదయమునందు భావింతును. ఆచార్యా! శంకరా! నాకు రక్షకుడవు (శరణు) 
కమ్ము. 
2. కరుణా వరుణాలయ! పాలయ మాం 
భవసాగర దుఃఖ విదూన హృదం 
రచయాఖిల దర్శన తత్త్వవిదం 
భవ శంకర! దేశిక! మే శరణమ్‌. 


దయాసముద్రుండా! సంసార మనెడి సముద్రము నందలి దుఃఖములచే మిక్కిలి 
పరితపించు హృదయము గల నన్ను పాలించుము. సమస్త శాస్త్రముల తత్త్వ మెటింగిన 
వానినిగ చేయుము. ఆచార్యా! శంకరా! నాకు రక్షకుండ వగుము. 


8. భవతా జనతా సుహితా భవితా 
నిజబోధ విచారణ చారుమతే 
కలయేశ్వర జీవ వివేక విదం 
భవ శంకర! దేశిక! మే శరణమ్‌. 
కథలే శంకరాచార్య కృత స్తోత్రములు 


ఆత్మతత్త్వ విచారణమునందు ప్రశస్తమైన బుద్ధిగలవాడా ! జనసముదాయము 
స్‌బే చక్మగ తీర్చబడగలదు. జీవేశ్వర తత్త్వము నెలతింగినవానినిగ నన్ను చేయుము. 
ఆచార్యా! శంకరా! నాకు శరణు కమ్ము. 


4. భవ ఏవ భవానితి మే నితరాం 
సమజాయత చేతసి కౌతుకితా 
మమ వారయ మోహమహాజలధిం 
భవ శంకర! దేశిక! మే శరణమ్‌. 


నీవే పరమేశ్వరుడవని నా మనస్సు నందు కుతూహల మేర్చడెను. నా యొక్క అజ్ఞానమనెడి 
మహాసముద్రమును నివారింపుము. ఆచార్యా! శంకరా! నాకు రక్షకుడ వగుము. 
ర్‌, సుకృతే౭_ ధికృతే బహుధా భవతో 
భవితా సమదర్భ్శన లాలసతా 
అతిదీన మిమం పరిపాలయ మాం 
భవ శంకర! దేశిక! మే శరణమ్‌. 


అనేక విధములుగ తమ సేవ నాచరింపగా ఆత్మ దర్శనమునం ధభిరుచి కలుగును, 
మిక్కిలి దీనుడనగు నన్ను పరిపాలించుము. ఆచార్యా! శంకరా! నాకు రక్షకుడు వగుము. 


6. జగతీ మవితుం కలితాకృతయో 
విచరంతి మహామహ సశ్చలతః 
అహిమాంశు రివాత్ర విభాసి పురో 
భవ శంకర! దేశిక! మే శరణమ్‌. 


జగత్తును రక్షించుటకై రూపమును ధరించిన మహాతేజోరూపులు ఒక నెపముతో 
తిరుగుచుందురు. నా యెదుట నీవు సూర్యునివలె ప్రకాశించుచున్నావు. ఆచార్యా! 
శంకరా! నాకు రక్షకుండ వగుము. 


7. గురుప్రంగవ! పుంగవ కేతన! తే 
సమతామయతాం నహి కో౭_పి సుధీ 
శరణాగత వత్సల! త త్వనిధే 
భవ శంకర! దేశిక! మే శరణమ్‌. 


గురురాజా! పరమేశ్వరా! నీతో సామ్యమును ఏ బుద్ధిమంతుడును పొందజాలడు. 
శరణు పొందినవారి యందు వాత్సల్యము గలవాడా! ఆత్మ తత్త్వమునకు 
నిలయమైనవాడా! ఆచార్యా శంకరా! నాకు రక్షకుడ వగుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __ —a1 


8. విదితా న మయా విదితైక కలా 
న చ కించన కాంచన వస్తి గురో! 
డ్రుతమేవ విధేహి కృపాం సహజాం 
భవ శంకర! దేశిక! మే శరణమ్‌. 


గురో! ఒక్క కళకూడ వివరముగ నాకు తెలియదు. ధనమా లేశ మైనను లేదు. 
శీఘ్రముగ నీవు స్వభావసిద్ధమైన కరుణను నా యందు పరపుము. ఆచార్యా! శంకరా! 
నాకు రక్షకుడ వగుము. 
ఇతి తోటకాచార్వ కృతం, తోటకాష్టకం సంపూర్ణమ్‌. 


ఆీల ఆల ఆీల 


శ్రీ శంకరుల స్తుతి వాక్యాలను చక్కగా ఆలకించిన శ్రీగోవింద యతీంద్రుడు, 
ప్రసన్నదృష్టితో 'నీ వెవ్వడవు' (కస్త్వమితి) అని ప్రశ్నించారు. మహామహితాత్యుడు, 
అద్వైతమూర్తి అయిన శ్రీబాలశంకరులు ఈ విధంగా పలికారు. 

శ్రీ శంకరులు స్వయంప్రబోధ జ్ఞానంచేత, అఖండపరబ్రహ్మ స్వరూపులు కనుక, 
గురుదేవులకు తన నిజస్వరూపాన్ని ఈ క్రింది పది శ్లోకాలలో తెలుపుతున్నారు. ఈ 
శ్లోకాలే 'నిర్వాణదశకం'” మనీ “దశళ్లోకీ' అనీ ప్రసిద్ధి చెందాయి. 


1. న భూమిః, నతోయం, న తేజో, న వాయుః, 
న ఖం, నేంద్రియం వా, నా తేషాం సమూహ, 
అనైకాంతికత్వాత్‌, సుషు ప్యేకసిద్ధః 
తదేకో౭_ వశిష్టః శివః కేవలో9_ హమ్‌. 
నేను - భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం, ఇంద్రియం, ఇంద్రియ సమూహం 
- ఇవేవీ కాను. కారణం వీటి అనైకాంతికత్వం అంటే ఇవేవీ ఏకాంతికత్వం - ఏకత్వస్థితి 
కలిగినవి కావు. మార్పునకు లోనయ్యే స్వభావం కలిగినవి, వినాశ శీలమైనవి. అయితే 
నేను సుషప్తికి (గాఢనిద్రకు) ఏకమాత్ర సాక్షిగా సిద్దుడనై ఉన్నాను. కనుక ద్వైత 
వస్తువులన్నీ తొలగిపోగా అవశిష్టమైన - మిగిలినదేదో అదే అద్వితీయమైన - ఏకమైన 
- నేను. ఆ నేను కేవల శివ (శుభ - జ్ఞాన) స్వరూపుడను. 
2. నవర్ణాన వర్ణాశ్రమాచారధర్మా 
న మే ధారణా ధ్యానయోగాదయో9._ పి, 
అనాత్మాశయాహంమమాధ్యాసహానా 
త్రదేకోల_వశిష్టః శివః కేవలో౭_ హమ్‌. 
aU ——— శంకరాచార్య కృత స్తోత్రములు 


నాకు బ్రాహ్మణాది జాతులు లేవు. జాతులకు, బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు 
సంబంధించిన ఆచార ధర్మాలు లేవు. ధారణాయోగం, ధ్యానయోగం మొదలైనవి 
లేవు. అంటే బాహ్యలక్షణాలు గాని, అంతఃకరణ లక్షణాలు గాని ఏవీ నాకు లేవని 
అర్థం. దీనికి కారణం అనాత్మ (అవిద్యకు ఆశ్రయమైన అహం-మమ (నేను-నాది) 
అనే అధ్యాస (భ్రాంతి) తొలగిపోవడమే. కనుక ఆ మిగిలిన అద్వితీయమైన కేవల 
శివస్వరూపుడనే నేను. 


శి. న మాతా, పితా వా, న దేవా, న లోకా, 
న వేదా, న యజ్ఞా, న తీర్థం బ్రువంతి, 
సుషుప్తా నిరస్తాతిశూన్యాత్మకత్వాక్‌, 
తదేకో౭_వశిష్టు శివః కేవలో9_ హమ్‌. 
నాకు తల్లి లేదు, తండ్రి లేడు, దేవతలు లేరు, లోకాలు లేవు, వేదాలు యజ్ఞాలు 
లేవు, తీర్ధం లేదు. దీనికి కారణం గాఢ నిద్రలో అతిశూన్యస్థితి కూడా లేకపోవడం. 
కనుక ఆ మిగిలిన అద్వితీయమైన నేను కేవల శివస్వరూపుడను. 


4. న సాంఖ్యం, న శైవం, న తత్పాంచరాత్రం, 
న జైనం, న మీమాంసకాదేర్మతం వా, 
విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్‌ 
తదేకో౭_వశిష్టు శివః కేవలో9_ హమ్‌. 
నాకు - సాంఖ్యం, శైవం, పాంచరాత్రం, జైనం, మీమాంసకం మొదలైన మతాలు 
ఏవీ లేవు. దీనికి కారణం వీటికంటే విశిష్టమైన అనుభూతితో విశుద్ధమైన ఆత్మ 
సిద్ధించి ఉండడం. కనుక ఆ మిగిలిన అద్వితీయమైన నేను కేవల శివస్వరూపుడను. 


5. న శుక్లం, న కృష్ణం, న రక్తం, న పీతం, 
న పీనం, న కుబ్దం, న ప్రాస్వం, న దీక్లమ్‌, 
అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్‌ 
తదేకో9_విశిష్టః శివః కేవలో9_ హమ్‌. 


నాకు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు (రంగులు) లేవు. మరుగుజ్జు తనం, బలుపు, 
పొట్టి, పొడుగు (కొలతలు) లేవు. దీనికి కారణం అరూపం - రూపమే లేకపోవడం, 
అంతేగాక రూపాన్ని తోపింపజేసే సూర్యాది జ్యోతులకు ఆకారాన్నిచ్చింది కూడా అదే 
కావడం. కనుక అద్వితీయంగా మిగిలిన ఆ కేవల శివస్వరూపమే నేను. 


6. న డాగగత్‌, న మే స్వప్నకో వా సుషుప్తిః 
న విశ్వో న వా తైజసః, ప్రాజ్ఞకో వా, 
అవిద్యాత్మకత్వాత్రయాణాం తురీయం 


తదేకో9_ వశిష్టః శివః కేవలో9_ హమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __ —1్ర 


నాకు జాగ్రత్‌, స్వప్పు సుషుప్తులు లేవు. వాటిని అభిమానించే విశ్వుడను గాను. 
తైజసుడను గాను, ప్రాజ్ఞుడను గాను. దీనికి కారణం - ఈ త్రయం అవిద్యా కల్పితం 
కావడం. నేను వీటికి అతీతుడనైన తురీయుడను (నాల్గవ వాడను) కనుక ఆ మిగిలిన 
అద్వితీయమైన కేవల శివస్వరూపుడనే నెను. 


7. నాశాస్తా న శాస్తం, న శిష్యో, న శిక్షా, 
నచత్వం, న చాహం, న చాయం ప్రపంచ, 
స్వరూపావ బోధాద్వికల్పా సహిష్టుః 
తదేకో9_వశిష్టః శివః కేవలో౭_హమ్‌. 
నాకు గురువు, శాస్త్రం, శిష్యుడు, శిక్షణ - ఇవేవి లేవు. నువ్వ లేవు. నేను లేను. ఈ 
ప్రపంచమే లేదు. దీనికి కారణం తన సహజస్థితిని తెలుసు కోవటం. అది ఈ విభేదాలను 
పొందని స్థితి. కనుక ఆ మిగిలిన అద్వితీయమైన కేవల శివస్వరూపమే నేను. 


8. న చోర్ధ్యం, న చాధో, నచాంతన బాహ్యం 
న మధ్యం, న తిర్యజ్‌, న పూర్వా పరా దిక్‌, 
వియద్‌ వ్యాపకత్వాదఖందైకరూపః 
తదేకో9_ వశిష్టః శివః కేవలో9_ హమ్‌. 


నాకు - పైన, క్రింద, లోపల, వెలుపల, మధ్య, అడ్డము, తూర్పు, పడమర 
(అనే ప్రదేశ భేదాలు) లేవు. దీనికి కారణం అఖండ - ఏక - రూపంతో నేను 
ఆకాశమంతటా వ్యాపించి ఉండడం. కనుక ఆ మిగిలిన అద్వితీయమైన కేవల 
శివస్వరూపమే నేను. 
9. అపి వ్యాపకత్వాది తత్వాత్‌ ప్రయోగాత్‌ 
స్వత స్సిద్ధభావా దనన్యాశయత్వాత్‌, 
జగత్తుచ్చ మేత త్సమస్తం తదన్యః 
తదేకో9_ వశిష్టః శివః కేవలో9_ హమ్‌. 


సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వం మొదలైన తత్త్వాలవల్ల, అనుభవం వల్ల 
స్వతస్సిద్ధమైనందువల్ల, అది తప్ప మరొక ఆధారం లేనందువల్ల, సాక్షిగాక తక్కిన ఈ 
జగత్తంతా తుచ్చమైంది - మిథ్య కనుక అద్వితీయంగా మిగిలిన కేవల శివస్వరూపమే నేను. 
10. న చైకం తదన్వద్దితీయం కుతస్సాాత్‌ 
న్‌ చాకేవలత్వం, నవా కేవలత్వమ్‌, 
న శూన్యం, న చాశూన్య మద్వైతకత్వాత్‌ 
కథం సర్వవేదాంతసిద్ధం (బ్రవీమి. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


ఆత్మ అద్వైతం (రెండు కానిది) అవడంవల్ల -ఏకత్వసంఖ్యా విశిష్టం కాదు. ఇక 
దానికంటె వేరుగా రెండవ వస్తువు ఎక్కడి నుండి వస్తుంది? అది ఏకత్వం కాదు, 
అనేకత్వము కాదు. అది శూన్యం కాదు, అశూన్యమూ కాదు. అయితే అది 
ఉపనిషత్తులతో ప్రసిద్ధమైన వస్తువు. దాన్ని గురించి ఎలా (మాటలలో) చెప్పగలను? 
అది అనుభవైకవేద్యమని భావం. 
శ్రీ శంకరాచార్యక్టుత దళళ్లోకి సంవూర్ణమ్‌. 


ఆీల ఆీల ఆీల 


1) కిం జ్యోతి స్తవ భానునా నహని మే రాత్రౌ ప్రదీపాదికం 
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతి రాఖ్యాహి మే 

చక్షు స్తస్య నిమీలనాది సమయే కిం ధీర్థియో దర్శనే 

కిం తత్రాహ మతో భవాన్‌ పరమకం జ్యోతి స్తదస్మి ప్రభో ॥ 
(శుక్ల యజుర్వేదాంతర్గతమగు బృహదారణ్య కోపనిషత్తులోని జ్యోతి ర్రాహ్మణము 
అను గ్రంథము యొక్క సారాంశ మీ శ్లోకములో గురు శిష్య సంవాద రూపముగా 
సంగ్రహింపబడినది.) 
గురువు; నాయనా! లోకమున నీకు సర్వార్థములను ప్రకాశింప జేయుచు 
నుపకరించుచున్న జ్యోతిస్సు (ప్రకాశము) ఏదియో నీకు తెలియునా ? 

శిష్యుడు: ఆ తెలియును; నాకు అట్టి జ్యోతిస్సు పగలు సూర్యుడును, రాత్రియందు 
చంద్రుడు, నక్షత్రములు, దీపములు మొదలుగా గలవియును. 

గురువు: అవును; అది యట్లే కాని నీకు ఆ సూర్యుని, ఆ దీపాదులను ప్రకాశింప 
జేయుటకు (చూచుటకు) ఉపయోగపడు జ్యోతిస్సు ఎయ్యెదియో నాకు 
చెప్పుము ? 

శిష్యుడు: అయ్యా! చెప్పెదను; అది నేత్రమే. 

గురువు: బాగున్నది! ఆ నేత్రమును, మూసికొనినయప్పుడును, నిదురబోవు నప్పుడును 
జ్యోతిస్సు (పదార్థ ప్రకాశక వస్తువు) నీకు లేనట్లేనా ? 

శిష్యుడు: కాదు స్వామి! అప్పుడును మరొక జ్యోతిస్సు కలదు - అది బుద్ధి. ఆ 
బుద్ధియే సర్వార్థావభాసక జ్యోతిస్సు. 

గురువు: బాగున్నది! ఆ బుద్ధిని ప్రకాశింప జేయున దేదియెన కలదా? ఉన్ననది యేది ? 

శిష్యుడు: అట్టి బుద్దిని ప్రకాశింప జేయునది నే నే స్వామి! 

గురువు: ఐనచో బాహ్యాంభ్యంతర సర్వపదార్థ భాసకమైన పరమాత్మరూపకమగు 
పరమ జ్యోతిస్సు నీవే కదా! నాయనా! 

శిష్యుడు: అవును మహాప్రభూ! అంతే నే నే. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--ాాలోోోోోోారడు 


ఆ సర్వావభాసక పరిపూర్ణ చిజ్ఞ్యోతిస్ప్వరూపుడగు పరమాత్మను నేనే అని తెలిసికొని 
శిష్యుడు బ్రహ్మత్మైక్యావబోధమును (బ్రహ్మ సాక్షాత్మారమును) పొంది పర[బ్రహ్మోత్మనా 
సంస్థితి (తాను పరబ్రహ్మ రూపుడే అయియుండుట) యను మహామోక్ష సామ్రాజ్యమును 
పొందగల్లెను. 

శ్రీ శంకరాచార్యకుత ఏకళ్లోకి నంవూర్ధమ్‌. 


ఆఅ ఆఅ ఆఅ 


కాశీనగరమున ఉన్నపుడొకసారి శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో కలసి 
అరుణోదయమున గంగాస్నానమునకు పోవుచుండగా, వ్యాకరణపండితుడొకడు 
“డుకృఇ్‌ కరణే” అని వ్యాకరణ పాఠమును వల్లెవేయుచూ కనపడెను. ఆచార్యులవారు 
అతనికి తరుణోపాయం చూపించ సంకల్పించి “భజగోవిందం... డుకృఖజ్‌ కరణే” 
అనునవి పల్లవిగా మంజరులను చెప్పారు. వెంటనే ఆ పండితునికి కొంత శ్రద్ధ 
కలిగింది. శ్రీశంకర భగవత్పాదుల శిష్యులు కూడా గురువు ఆదేశించినట్లు మంజరులను 
చెప్పారు. గురు, శిష్యులు చెప్పిన ఈ మంజరులు “భజగోవింద సోత్రము”గా ప్రసిద్ధములు. 

అరిషడ్వర్ణమునందు ఒకటెన మోహమును నిర్మూలించు భావములతోనున్న రచన 
కాబట్టి 'మోహముద్దరః మని కూడా పేరు. 


1. భజ గోవిన్దం భజ గోవిన్దం 
గోవిన్దం భజ మూఢమతే 
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి 'డుకృజో్‌ కరణే. 

ఓ మూఢమతీ! వేద ప్రతిపాధ్యుండైన గోవిందుని సేవింపుము, గోవిందుని 
సేవింపుము, నిత్య సన్నిహితమైన మృత్యువు మీందికి వచ్చినపుడు, *“డుకృజ్‌ కరణే” 
అని నీవు వల్లించే ధాతుపాఠము నిన్ను రక్షింపదు. కనుక గోవిందుని భజింపుము. 
2. మూఢ! జహీహి ధనాగమ తృష్టాం 

కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ్టామ్‌ 
యల్లభసే నిజకర్మోపాత్తం 
విత్తం తేన వినోదయ చిత్తమ్‌. 

మూఢుండా! ధనము వచ్చిపడునను పేరాసను వదలుము, మనస్సునందు విశేష 
తృష్ణ లేనట్టి సద్బుద్ధిని గ్రహింపుము. నీ పూర్వకర్మాను సారముగ ఏ పాటి ధనము 
లభించునో, దానితో నీ మనస్సును సరి పెట్టుకొనుము. 
a0 — — —క్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


8. నారీ స్తనభర నాభీదేశం 
దృష్ట్వా మాగా మోహావేశమ్‌ 
ఏత న్మాంసవసాది వికారం 
మనసి విచినయ వారంవారమ్‌. 
ప్రీల స్తనభారముతోంగూడిన నాభిప్రదేశమును చూచి మోవోవేశమును 
పొందకుము, మోహావేశమునకు మూలమైన యీ స్తనభారము, మాంసము, క్రొవ్వు 
మొదలయిన వికృత పదార్థముల ముద్దయే యని మాటి మాటికి మనస్సు 
ఆలోచించుకొనుము. 


4. నలినీదలగత జల మతితరలం 
తద్వ జ్జీవిత మతిశయచపలమ్‌ 
విద్ధి వ్యాధ్యభిమాన [గ్రస్తం 
లోకం శోకహతం చ సమస్తమ్‌. 


తామరాకుమీదనుండు నీరు మిక్కిలి చంచలము. దానివలెనే బ్రతుకుకూడ ఏ 
పాటియు నిలుకడలేనిది. ఈ దేహము వ్యాధులతోను, దురభిమానముతోను ఆక్రమింపం 
బడినదని తెలిసికొనుము. మటియు సమస్త జనము దుఃఖముచే కొట్టంబడియున్నదని 
తెలిసికొనుము. 

5. యావ ద్వితోపార్టన సక్త 
స్తావ ద్రకో నిజపరివారః 
పశ్చా జ్జీవతి జర్జర దేహే 
వార్తాం కోత పిన పృచ్చతి గేహే. 

మనుజుండు ఎంతవబజకు ధనము నార్జించు పూనికలో నుండునో అంతవజకే 
అతని పరివారమంతయు నాతనిని (పేమింతురు. తరువాత శిథిలమైన దేహముతో 
అతడు జీవించిన, ఇంటిలో అతని వార్త నడుగువారెవ్వరు ఉండరు. 


6. యావ తృ్సవనో నివసతి దేహే 
తావ త్ప లచ్చుతి కుశలం గేహే 
గతవతి వాయాౌ దేహాపాయే 
భార్యా బిభ్యతి తస్మిన్‌ కాయే. 
ఎంతవజకు దేహములో ప్రాణవాయువుండునో, అంతవజకే యింటిలోని వారు 
క్షేమము నడుగుచుందురు. ప్రాణవాయువుపోయి దేహము నశించిపోయినపుడు, ఆ 
శరీరమును చూచి భార్యయే భయపడును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--ాాలోోారా 


7. బాల స్తావ తీడాసక్త 
స్తరుణ స్తావ త్తరుణీసక్తః 
వృద్ధ స్తావ చ్చిన్తాసక్తః 
పరే (బ్రహ్మణి కో౭_పినసక్తః. 
బాలుడైతే ఆటలలో తగుల్మొనియుండును. యువకుందైతే యువతియం దాసక్తుడై 
యుందును. వృద్దుడు చింతలలో మునింగియుందును. పరబ్రహ్మమునం దెవ్వండును 
ఆసక్తుందైనవాడుండండు. 
8. కాతేకాన్లా? క స్తే పుత్ర? 
సంసారోల య మతీవ విచిత్రః 
కస్య త్వం? కః? కుత ఆయాత? 
స్తత్త్వం చిన్తయ యదిదం భ్రాతః ! 


సోదరుడా! నీకు భార్య యెవతె? నీకు పుత్రుం దెవండు? (అనగా వారికి, నీకు 
గల నంబంధమేమి?) ఈ సంసారము చాల విచిత్రమైనది. నీ వెవనికి 
సంబంధించినవాడవు? ఎక్కడ నుండి వచ్చినావు ? ఈ తత్త్వమును ఆలోచింపుము. 
9. సత్సజ్లత్వే నిస్సజ్ఞత్వం 
నిస్సజ్ఞత్వే నిర్మోహత్వమ్‌ 
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం 
నిశ్చల తత్త్వే జీవన్ముక్తి. 
సత్సహవాసము కలిగిన భౌతిక విషయములతో సాంగత్యము లేకుండుట 
ఏర్పడును. నిస్సంగత్వము లభించిన మోహము లేకుండుట అలవడును. మోహము 
లేక పోయిన నిశ్చలమయిన యథార్థ జ్ఞానము కలుగును. నిర్వికల్చ్పజ్ఞాన మలవడిన 
జీవన్ముక్తి కలుగును. 


10. వయసి గతేకః కామవికారః ? 
శుష్కే నీరే క కాసారః ? 
క్రీణే విత్తే కః పరివారో ? 
జ్ఞాతే తత్త్వే కః సంసారః ? 
వయస్సు గడిచి పోయిన తరువాత కామవికార మేముండును ? నీరు ఇంకి 
పోయినపుడు చెజు వేమిటి ? ధనము తరిగిపోయినపుడు ఇక పరివార మెక్కడ ? 
ఆత్మ తత్త్వము తెలిసినపుడు జననమరణరూప మయిన సంసార మింకెక్కడ ? 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


11. మా కురు ధన జన యౌవన గర్వం 
హరతి నిమేషా త్మాల స్సర్వమ్‌ 

మాయామయ మిద మఖీలం హిత్వా 

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. 


మూఢుండా! ధనమున్నదని, పరిజనులున్నారని, యువకుడనని, యువతినని 
గర్వపడకుము. వీనినన్నిటిని మృత్యువు నిమిషములో కబళించి వేయును. మాయా 
మయమయిన దీనినంతను వదలి, నీవు బాగుగా తెలిసికొని పరబ్రహ్మపదమును 
ప్రవేశింపుము. 
12. దిన యామిన్యౌ సాయం ప్రాతః 
శిశిర వసనౌ పునరాయాతః 
కాలః క్రీడతి గచ్చ త్యాయు 
స్తదపి న ముజ్బు త్యాశావాయుః. 
పగలు, రాత్రి, సాయంకాలము, ప్రాతఃకాలము, శిశిరర్తువు, వసంతర్తువు తిరిగి 
తిరిగి వచ్చుచున్నవి. కాలము ప్రాణులతో ఆటలాడుచున్నది. ఆ ఆటను చూచిన 
ప్రాణి కాయుర్ణాయము తరుగుచున్నది. అయినను ఆశయను వాయువు వదలి 
పెట్టుటలేదు. 


18. కా తే కాన్తా ధనగతచిన్లా 
వాతుల! కిం తవ నాస్తి నియన్లా? 
త్రిజగతి సజ్జన సంగతి రేకా 
భవతి భవార్ణవ తరణే నౌకా. 


చపలుండా! కాంతా కనకములను గూర్చిన చింత నీకేమిటి ? నిన్నడ్డువాండు 
లేడా? ఈ మూడు లోకములలోను సంసార సముద్రమును దాటుటకు ఓడయనునది 
సజ్జన సహవాస మొక్కటియే. 
14. జటిలీ ముజ్లీ లుబ్బుత కేశః 
కాషాయాంబర బహుకృత వేషః 
పశ్య న్నపి చ న పశ్యతి మూఢో 
హ్యుదర నిమిత్తం బహుకృతవేషః. 
జడలు ధరించియో, తలబోడిచేసికొనియో, వెండ్రుక లూడ బెతీకికొనియో, 
కాషాయ వస్త్రములు ధరించియో, పలువిధములయిన వేషములు వేసినవాండైన మూఢుం 
డు, ఉదరపోషణమునకై అనేక వేషములు ధరించినవాడై, చూచు చున్నను చూడలేడు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __ —((2 


15. అజ్ఞం గలితం పలితం ముణ్బం 
దశనవిహీనం జాతం తుబ్దమ్‌ 
వృద్దో యాతి గృహీత్వా దణ్ణం 
తదపి న ముజ్బు త్యాశాపిబ్దమ్‌. 
శరీరము శిథిలమై పట్టు తప్పినది, తల పండిపోయినది, నోరు పళ్ళూడి బోసి 
పోయినది, వృద్దుడు కట్టపట్టుకొని అడుగులు వేయుచున్నాడు, అయినను కరుడు 
గట్టిన ఆశ నాతండు వదలి పెట్టలేడు. 


16. అగ్రే వహ్నిః పృష్టే భానూ 
రాత్రౌ చుబుక సమర్పితజానుః 
కరతలభిక్ష స్తరుతలవాస 
స్తదపి న ముజ్బు త్యాశాపాశః. 
రాత్రి సమయమున ఎదుట అగ్ని హోత్రము, వెనుక సూర్యుడు, మోకాళ్ళలో 
గడ్డము, అరచేతిలోభిక్ష చెట్టు మొదట నివాసము, అయినను అశాపాశ మాతనిని 
వదులుట లేదు. బాహ్యసంబంధ మంతయు వదలినను ఆశాపాశము మాత్రము 
సడలదు. 


17. కురుతే గజ్లా సాగరగమనం 
వ్రతపరిపాలన మథవా దానమ్‌ 
జ్ఞానవిహీనః సర్వమతేన 
ముక్తిం న భజతి జన్మ శతేన. 


జ్ఞానము లేనివాడు గంగానదికి, సముద్రమునకు పోయి స్నానము చేసినను, 
వ్రతములు పాటించినను, దానములు చేసినను, నూరుజన్మలకైనను అన్ని మతముల 
చేతను మోక్షమును పొందలేదు. 


18. సురమందిర తరుమూల నివాసః 
శయ్యా భూతల మజినం వాసః 
సర్వపరిగ్రహ భోగత్యాగః 
కస్య సుఖం న కరోతి విరాగ 8 ? 
దేవాలయములు, చెట్ల మొదళ్ళు నివాసస్థలము, నేల పడకటిల్లు, కృష్ణాజినము 
కట్టుబట్ట, సకలపరివారమును, భోగములను వదలివేయంగల వైరాగ్య మెవ్వనికి సుఖము 
నీయదు ? 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


19. యోగరతో వా భోగరతో వా 
సజ్ఞరతో వా సజ్ఞవిహీనః 
యస్య "బ్రహ్మణి రమతే చిత్తం 
నన్దతి నన్లతి నన్దత్యేవ. 
ఎవని చిత్తము పరబ్రహ్మమునందు విహరించుచుండునో, అతడు యోగా 
భ్యాసమునందు ప్రీతిగలవాండైనను, భోగములనుభవించుటలో ప్రీతిగలవాండైనను, 
నత్సాంగత్యమునందు (ప్రీతిగలవాండైనను, ఏ సాంగత్యము లేనివాడైనను 
ఆనందించుచునే యుండును. 
20. భగవద్గీతా కిజ్చి దధీతా 
గజ్జాజలలవ కణికా పీతా 
సకృదపి యేన మురారి సపర్యా 
క్రియతే తస్య యమేన న చర్చా. 
భగవద్గీత కొంచెము చదివి, గంగాజల లేశమును త్రాగి, ఒక్క మాజయినను 
మురారీ సేవ చేసినవాడు యమునితో చర్చ చేయనక్కజలేదు. 


21. పున రపి జననం పునరపి మరణం 
పునరపి జననీ జఠరే శయనమ్‌ 
ఇహ సంసారే బహుదుస్తారే 
కృపాయా౭_ పారే పాహి మురారే. 


తిరిగి పుట్టుట, తిరిగి చచ్చుట, తిరిగి తల్లి గర్భములో నివసించుట - ఈ 
విధముగ ఆవలియొద్దులేనిది, దాటశక్యముగానిది అయిన సంసారములో (జననమరణ 
ప్రవాహములో) చిక్కుకొన్న నన్ను మురారి! రక్షింపుము. 


22. రథ్యా కర్పట విరచిత కన్ధః 
పుణ్యా౭_ పుణ్య వివర్ణితపన్థః 
యోగీ యోగనియోజిత చితో 
రమతే బాలోన్మత్తవదేవ. 


వీధిని తుడుచు గుడ్డ పీలికళో తయారు చేసిన బొంతగలవాడు, పుణ్య పాపముల 
సంబంధము లేని నడవడిగలవాడు అగు యోగి యోగానుసంధానము నందు 
(ఆత్మానుసంధానము నందు) నియుక్తమైన చిత్తముగలవాండై బాలునివలె, పిచ్చివానివలె 
కీడించును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __ ————((2 


28. కస్తం? కోల హం? కుత ఆయాతః ? 
కా మే జననీ? కో మే తాతః? 
ఇతి పరిభావయ సర్వ మసారం 
విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్‌. 
నీ వెవడవు ? నే నెవడను? ఎక్కడ నుండి వచ్చినాను? నాకు తల్లి యెవరు? 
తండ్రి యెవరు ? అని స్వప్నమును బోలియున్న ప్రపంచమును వదలివేసి సమస్తమును 
సారమును లేనిదానినిగా అంతటను భావింపుము. 


24. త్వయి మయి చాన్య తైకో విష్ణు 
ర్వ్యర్థం కుహ్యసి మ య్యసహిష్టుః 
సర్వస్మి న్నపి పశ్యాత్మానం 
సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్‌. 
నీలోను నాలోను అంతటను ఉన్న విష్ణువు (సర్వవ్యాపండైన పరమాత్మ ఒకడే. 
నా మీద అసహనము గలిగి వ్యర్థముగ కోపించుచున్నావు. సమస్తము నందును 
సర్వవ్యాపకమయిన ఆత్మను చూడుము. అంతటను భేదబుద్ధిని వదలుము. 


25. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ 
మా కురు యత్నం విగ్రహసంధా 
భవ సమచిత్తః సర్వత్రత్వం 
వాళ్ళు స్యచిరా ద్యది విష్ణుత్వమ్‌. 
శత్రువునందు, మిత్రునియందు, పుత్రునియందు, బంధువునందు విరోధము 
కూర్చుకొనుటకు యత్నము చేయకుము. శీఘ్రముగా నీవు విష్ణువు కావలెనన్న నీ 
వంతటను సముచితుండవైయుండుము. 


26. కామం క్రోధం లోభం మోహం 
త్యక్వాత్మానం భావయ కోల హమ్‌ 
ఆత్మజ్ఞాన విహీనా మూఢా 
స్తే పచ్యన్తే నరకనిగూధాః. 


కామమును, క్రోధమును, లోభమును వదలి నే నెవదను? అని ఆత్మను 
భావింపుము. ఆత్మజ్ఞానము లేనట్టి మూఢులైనవారు నరకములో రహస్యముగ 
పడియున్నవారై తపించుచుందురు. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


27. గేయం గీతా నామసహస్రం 
ధ్యేయం శ్రీపతిరూప మజ(్రమ్‌ 
శ. సజ్జనసద్లే చిత్తం 
దేయం దీనజనాయ చ విత్తమ్‌. 
భగవద్గీత, సహస్రనామములు కీర్తింపనగును. శ్రీపతియెన శ్రీమహావిష్ణు రూపము 
నెల్లప్పుడు ధ్యానింపదగును. చిత్తమును సజ్జన సాంగత్యమున ఉంచదగును. దీనజనులకు 
ధన మీయందగును. 


28. సుఖతః క్రియతే రామాభోగః 
పశ్చాద్ధన్త! శరీరే రోగః 
యద్యపి లోకే మరణం శరణం 
సగ. న ముజ్బుతి పాపాచరణమ్‌. 


స్త్రీలతో సంభోగము అనాయాసముగ చేయబడును. అయ్యో! ఆ తరువాత 
శరీరములో రోగము. ఈ లోకమునం దట్టివానికి మరణమే గతి, అయినను పాపము 
చేయుటమాత్ర మాతండు మానండు. 


29. అర్థ అం భావయ నిత్యం 
స్తతత స్సుఖలేశ స్సత్యమ్‌ 
i దపి ధనభాజాం భీతీః 
సర్వ త్రైషా విహితా రీతిః. 
ఎల్ల ప్పుడు ధనము బాధాకరమని భావింపుము, దానివలన లేశ మాత్రము 
సుఖము లేదనుట నిశ్చయము, ధనమున్న వారికి కన్న కొడుకు నుండియు భయమే, 
ఈ పద్ధతి సర్వకాలములందు అన్ని చోట్లను ఉన్నదియే. 
80. ప్రాణాయామం ప్రత్యాహారం 
నిత్యానిత్య వివేక విహారమ్‌ 
జాష్యసమెత సమాధివిధానం 
కుర్వవధానం మహదవధానమ్‌. 
ప్రాణాయామమును, ప్రత్యాహారమును, నిత్యానిత్య వస్తువివేకమును గూర్చిన 
ఆలోచనను, జపించుటతోంగూడిన సమాధిని సావధానముగం జేయుము, మహావ 
ధానముతో (గొప్ప ఏకాగ్రతతో) జేయుము. 
81. గురుచరణామ్బుజ నిర్భర భక్తః 
సంసారా దచిరా దృవ ముక్తః 
సేన్టియ మానస నియమా దేవం 
ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _ —((2 


గురు పాదపద్మములందు గాధభక్తి గలవాడవై, సంసారము నుండి శీఘ్రముగ 
విడువంబడినవాందవగుము. ఇంద్రియ మనోనిగ్రహముల నీ విధముగ సాధించిన 
స్‌ హృదయమందున్న దేవుని నీ వీ తీరుగ చూడగలవు. 


ఇతి శ్రీమచ్చంకర భగత్సాద కృతః భజగోవింద స్తోత్రమ్‌ / మోహముద్ధరః నంవూర్ధమ్‌. 


జీల ఆల ఆల 


1. శరీరం సురూపం తథా వా కలత్రం 
య శశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్‌ । 

మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రిపద్న్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 


తా; మంచి శరీరముండి రూపవతుడై, అట్లే భార్యయుంది గొప్ప యశస్సు 
కలవాడై మేరు పర్వతతుల్యమైన ధనరాశులుండియు (యివి యన్నియు పూర్వకర్మ 
ఫలితములే గాని శాశ్వతములు కావని గుర్తింపక సంతోషముగా కాలమును గడుపును 
కాని) తన మనస్సును (గురువు) భగవంతుని (గురుర్‌ (బ్రహ్మ... తస్మై శ్రీ గురవే 
నమః - గురువనగా భగవంతుడే) పాదపద్మములందుంచి ధ్యానించుటలేదే! ఇవి 
యన్నియు నశించిన పిదప తన గతియేమి అని చింతన అవసరము. పిదపయేమి ? 
(తతః కిం అని నాలుగుసార్లు చెప్పుట ఆదరోక్తి ముఖ్యమైన విషయమని). 


2. కలత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం 
గృహం బాన్ధవాః సర్వ మేతద్ధి జాతమ్‌ । 
మనశ్చిన్న లగ్నం గురో రం[ఘ్రిపద్న్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 
తా: భార్య, ధనము, పుత్రపౌత్రాది సంపత్తు, బంధువులు మొదలైన 
సంపదలన్నిటిని కలిగియుండియు యీ సంసార సంపదలు పూర్వకర్మ ఫలితములే 
గాని, శాశ్వతములు కావని గుర్తింపక సంతోషముగా కాలము గడుపును కాని, తన 
మనన్సును భగవంతుని (గురుర్‌ బ్రహ్మ... తస్మై శ్రీ గురవే నమః) 
పాదపద్మములందుంచి ధ్యానము చేయుటలేదే! ఇవి అన్నియు నశించిన పిదప తన 
గతియేమి అని చింతన అవసరము. పిదపయేమి? (నాలుగుసార్లు చెప్పుట ఆదరోక్తి 
ముఖ్య విషయమని). 
8. షడజ్లాది వేదో ముఖే శాస్త్రవిద్యా 
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి । 
మనశ్చేన్న లగ్నం గురో రంఘిపద్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
ఫ్‌ కృత స్తో 


తా: షడంగయుక్తమగు వేదము అధ్యయనము చేయబడిన ముఖమునందు 
శాస్త్రవిద్య ప్రకాశించుచున్నది. గద్య పద్య కవిత్వాదులు వశ్యవాక్కులుగా నున్నవి. 
అయిననేమి లాభము. ఇవి ఏవియు శాశ్వతములు కావు కదా ! తన మనస్సును 
భగవంతుని (గురు) పాదపద్మములందుంచి ధ్యానము చేయుటలేదే! ఇవి అన్నియు 
నశించిన పిదప తన గతియేమి? అని చింతన అవసరము. పిదపయేమి? (నాలుగుసార్లు 
చెప్పుట ఆదరోక్తి ముఖ్య విషయమని). 
4. విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః 
సదాచార వృత్తేషు మతో న చాన్యః 
మనశ్చేన్న లగ్నం గురో రంఘిపద్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 
తా; విదేశములందు మాన్యత, స్వదేశమునందు ధన్యత, సదాచార వృత్తులందు 
ప్రబలత్వము, ప్రథమ గణ్యత కలిగినను లాభమేమి ? ఇవి శాశ్వతములు కావు. 
భగవంతుని (గురు) పాదపద్మములందు మనస్సును లగ్నము చేసి ధ్యానింపనిచో 
లాభమేమి? ఇవి అన్నియు పోయిన పిదప తన గతియేమి ? 
ర్‌. క్షమామణ్జలే భూప భూపాలబ్బన్దెః 
సదా సేవితం యస్య పాదారవిన్షమ్‌ 
మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రిపద్న్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 


తా: భూమండలమున రాజులు, రారాజులు తన పాదములను 
సేవించుచున్నారు. అయిననేమి లాభము ? అది శాశ్వతము కాదు. దానివలన 
నిత్యసుఖము లేదు. భగవంతుని (గురు) పాదపద్మములందు మనస్సును లగ్నము 
చేయని యెడల ప్రయోజనమేమున్నది ? ఈ గౌరవము పోయిన తర్వాత తన గతియేమి ? 


6. యశో మే గతం దిక్షు దానప్రతాపా 
జ్ఞగద్వస్తు సర్వం కరే యత్రసాదాత్‌ 
మనశ్చేన్న లగ్నం గురో రంఘ్రిపద్న్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 
తా: లోకమంతయు తన కీర్తిచేత నిండియున్నది. తాను దానప్రతాపుడు, 
జగద్వస్తువులన్నియు అర్భులకీయగలడు. అయిననేమి ? ఇవి శాశ్వతములు కావు. 
భగవంతుని (గురు) పాదపద్మములందు మనస్సును లగ్నము చేసి ధ్యానింపనిచో 
ప్రయోజనమేమున్నది ? ఇవి అన్నియు పోయిన తర్వాత తన గతియేమి ? 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--ాాలోోోోోోారుి 


7. నభోగేన యోగే న వా వాజిరాజౌ 
న కాన్లా ముఖేనైవ విత్తేషు చిత్తమ్‌ 
మనశ్చేన్న లగ్నం గురో రంఘిపద్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 


తా: భోగమునందు గాని, యోగమునందు గాని, అశ్వశ్రేష్టమునందు కాని, 
భార్యాముఖము నందుకాని, ధనమునందు కాని, చిత్తముంచి ప్రయోజనము లేదు. 
మనస్సును భగవంతుని (గురు) పాదపద్మములందు లగ్నము చేసి ధ్యానింపనిచో 
తరువాత తన గతియేమి ? 
8. అరణ్యే నవా స్వస్య గేహేన కార్యే 
న దేహే మనో వర్తతే మేత్వనరే 
మనశ్చేన్న లగ్నం గురు రంఘ్రిపడ్మే 
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్‌ ॥ 
తా: అరణ్యమునందు కాని, స్వగృహమునందు కాని, ఏదో కార్యము నందు 
లేక దేహముపైన నిల్పికొన్న నేమి ఫలితము ? మనస్సును భగవంతుని (గురు) 
పాదపద్మములందు లగ్నము చేసి ధ్యానము చేయకపోయినచో తరువాత తన గతియేమి? 
9. గురోరష్టకం యః పరే త్పుణ్యదేహీ 
యతి ర్ఫూపతి రహ్మచారీ చ గేహీ 
లఖేద్‌ వా తార్థం పదం బ్రహ్మసంజ్ఞం 
గురో రుక్తవాక్యేమనో యస్య లగ్నమ్‌ ॥ 
తా: పుణ్యజీవి, యతిగాని, భూపతిగాని, బ్రహ్మచారిగాని, గృహస్థుగాని యీ 
గుర్వష్టకమును పరించుచు గురుబోధితమైన వాక్యములందు మనస్సు లగ్నము చేసిన 
వానికి వాంఛితార్థము లభించి, తుదకు బ్రహ్మపద లాభమగును. (ఈ గుర్వష్టకమున 
గురువు అనగా భగవంతుడని భావము. భగవంతుని పాదము లనగా గురువు 
పాదములు.) 
ఇతి శ్రీమచ్చంకర భగత్సాద కృతః గుర్వష్టకమ్‌ సంపూర్ణమ్‌. 


ఆీల ఆల ఆీల 


a — — —క్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  __—(3౩ 


శ్రీ శంకర భగవత్పాద కృత 


1: లీలాలబ్ధి స్థాపిత లుప్తా భిల లోకాం 
లోకాలీకై ర్యోగిభిర న్తళ్చిర మృగ్యామ్‌ 
బాలాదిత్య 'శేజి సమాన ద్యుతి పుంజాం 
గౌరీ మమ్చా మమ్బురుహాక్షీ మహ మీడే. 


సమస్త లోకముల సృష్టి స్థితి లయములను అనాయాసముగా నొనరించునదియు, 
లోకోత్తరులగు యోగులచే హృదయమునందు చిరకాలము వెతుకదగినదియు, ఉదయ 
సూర్య సముదాయమువంటి కాంతి గలదియు, పద్మములవంటి నేత్రములు గలదియు, 
తల్లియు నగు గౌరీదేవిని స్తుతింతును. 


2. (ప్రత్యాహార ధ్యాన సమాధి స్థితి భాజాం 
నిత్యం చిత్తే నిరృతి కాషాం కలయన్తీమ్‌ 
సత్యజ్ఞానాననమయీం తాం తనురూపాం 
గౌరీ మమ్బా మమ్బురుహాక్షీ మహ మీడే. 


యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులను అష్టాంగ 
యోగములలో చివరి నాలుగు యోగముల నొందినవారి మనస్సునందు ఆనందమును 
కలిగించునదియు, సత్య జ్ఞానానంద మయయు నై అతి సూక్ష్మ రూపిణియు పద్మ 
నేత్రయు నగు గౌరీదేవిని స్తుతింతును. 
8. చన్లా పీడా నన్దిత మన్దస్మిత వక్రాం 
చనా పీడా లంకృత నీలాలక భారామ్‌ 
ఇన్లోపేన్లా ద్యర్చిత పాదామ్చుజ యుగ్మాం 
గౌరీ మమా మమ్బురుహాక్షీ మహ మీడే. 
చంద్రశేఖరునిచే ఆనందింపజేయబడినదై చిబునగవుతో గూడిన ముఖము 
గలదియు, చంద్రుడనెడి శిరోభూషణముచే నలంకరింప బడిన నల్లని కేశభారము 
గలదియు, ఇంద్రుడు - విష్ణువు మున్నగువారిచే పూజింపబడిన పాదపద్మ యుగళము 
గలదియు, పద్మ నేత్రయు నగు గౌరీదేవిని స్తుతింతును. 
4. _ అదిక్షాన్తా మక్షరమూర్యా విలసస్తీం 
భూతే భూతే భూతకదమృ ప్రసవిత్రీమ్‌ 
శబ్దబ్రహ్మానన్గమయీం తాం తటిదాభాం 
గౌరీ మమ్బా మమ్బురుహాక్షీ మహ మీడే. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __ —((౩ి 


“అ” కారాది "క్షు కారాంత అక్షరమూర్తితో నొప్పుచు, ప్రతి ప్రాణియందును ననేక 
ప్రాణుల సృజించుచు శబ్దబ్రహ్మరూపిణియు ఆనంద మయయునై మెజుపువలె ప్రకాశించు 
పద్మ నేత్రయగు గౌరీదేవిని స్తుతింతును. 


ర్‌. మూలాధారా దుట్ధిత వీధ్యా విధిరన్ధం 
సౌరం చాగ్దం వ్యాప్య విహార జ్వలితాంగీమ్‌ 
యే యం సూక్షా త్ఫూక్ష్మతను స్తాం సుఖరూపాం 
గౌరీ మమ్బా మమ్బురుహాక్షీ మహ మీడే. 


మూలాధారము నుండి బయలుదేరిన మార్గమున బ్రహ్మరంధ్ర పర్యంతము ఇడ 
పింగళనాడుల యందు వ్యాపించి విహరించుచున్నదై ప్రజ్వలించు శరీరము గలదై 
అతి సూక్ష్మమై సుఖ రూపమైన పద్మ నేత్రయగు గౌరీదేవిని స్తుతింతును. 
6. నిత్య శుద్దో నిష్కల ఏకో జగదీశః 
సాక్షి యన్యా స్సర్వవిధౌ సంహరణేచ 
విశ్వత్రాణ క్రీడన లోలాం శివపత్నీం 
గౌరీ మమ్బా మమ్బురుహాక్షీ మహ మీడే. 


నిత్యుడు, శుద్దుడు, నిష్మలుడు, అద్వితీయుడు నగు పరమేశ్వరుడు సాక్షిగా 
నుండగ సృష్టి స్థితి లయాది సర్వవిధుల నాచరించుచుండు శివపత్నియు పద్మ 
నేత్రయునగు గౌరీదేవిని స్తుతింతును. 


7. యస్యాః కుక్షౌ లీన మఖండం జగదండం 
భూయో భూయః ప్రాదురభూ దుల్ధిత వ 
పత్యాసార్థం తాం రజతాద్రౌ విహరన్తీం 
గౌరీ మమ్బా మమ్బురుహాక్షీ మహ మీడే. 


ఏ పర దేవి యొక్క కుక్షియందు లీనమై అఖండ బ్రహ్మాండము మరల మరల 
పుట్టుచుండునో, రజతగిరి (కైలాసము) యందు భర్తతోగూడ విహరించు పద్మ నేత్ర 
యగు నా గారీదేవిని స్తుతింతును. 

8. యస్యా మోతం ప్రోత మశేషం మణిమాలా 
సూత్రే యద్వ త్మాపి చరం చాప్య చరంచ 
తా మధ్యాత్మ జ్ఞాన పదవ్యా గమనీయాం 
గౌరీ మమ్బా మమ్బురుహాక్షీ మహ మీడే. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
ఫ్‌ కృత స్తో 


దారమునందు మణుల సముదాయమువలె ప్రపంచమంతయు నే పరదేవత 
యందు ఓత ప్రోత భావమున (వస్తమునందు దారములు పడుగు పేకగ నున్నట్లు) 
నుండునో, ఆధ్యాత్మ మార్గముచే చేరదగినదియు పద్మ నేత్రయు నగు నా గౌరీదేవిని 
స్తుతింతును. 


9. నానాకారై శృక్తి కదంబై ర్భువనాని 
వ్యాష్య స్వైరం క్రీడతి యేయం స్వయ మేకా 
కల్యాణీం తాం కల్పలతా మానతిభాజాం 
గౌరీ మమ్బా మమ్చురుహాక్షీ మహ మీడే. 


ఏ పర దేవత అనేక రూపములైన శక్తి సముదాయములతో లోకముల నెల్ల 
వ్యాపించి తా నొక తెయై (క్రీడించుచుండునో, మంగళ రూపిణియు భక్తులకు 
కల్పలతయు పద్మ నేత్రయు నగు నా గౌరీదేవిని స్తుతింతును. 


10. ఆశాపాశ క్లేశవినాశం విదధానాం 
పాదాంభోజ ధ్యానపరాణాం పురుషాణామ్‌ 
ఈశా మీశార్థాంగహరాం తా మభిరామాం 


గౌరీ మమ్బా మమ్చురుహాక్షీ మహ మీడే. 


ఆమె పాదపద్మములు ధ్యానించువారికి ఆశాపాశముల నాశమును కష్టముల 
నాశమును చేయుచు, తా నధీశ్వరియె శంకరుని అర్భాంగమును హరించినదియు 
మనో హరయు పద్మ నేత్రయు నైన ఆ గౌరిని స్తుతింతును. 


11. ప్రాతః కాలే భావవిశుద్ధః ప్రణిధానా 
దృక్తా నిత్యం జల్పతి గౌరీదశకం యః 
వాచాం సిద్ధిం సంపద మాం శివభక్తిం 
తస్యా౭_వశ్యం పర్వతపుత్రీ విదధాతి. 
ప్రాతఃకాలమునందు పరిశుద్ధమైన మనస్సు గలవాడై ఏకాగ్రతతో భక్తి 
పురస్సరముగ గౌరీ దశకస్తోత్రమును పఠించు మానవునకు పార్వతీ దేవి వాక్సిద్ధిని, 
గొప్ప సంపదను శివ భక్తిని తప్పక కలుగుజేయును. 


శ్రీ శంకరాచార్యక్పుతమగు గౌరీ దశకము నంవూర్ధమ్‌. 


ఆీఅ ఆల ఆీఅ 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  ——((౩ 


లలితా పంచ రత్నమ్‌ 


1. ప్రాతః స్మరామి లలితావదనారవిన్దం 
బింబాధరం పృథలమౌక్తిక శోభి నాసమ్‌ 
ఆకర్ణ దీర్భ నయనం మణికుండలాధ్యం 
మందస్మితం మృగమదోజ్ఞ్వల ఫాలదేశమ్‌. 


దొండపండు వంటి అధరోష్టముగల, విలువ గలముత్యముల చేత 
ప్రకాశించుచున్న ముక్కుగల, కర్ణ పర్యన్తము వ్యాపించిన దీర్గనయనములు గల, 
మణిమయ కుండల సంపన్నమైన, చిరునవ్వుగల, కస్తూరీమదము చేత ప్రకాశించుచున్న 
నొసలు గల లలితాదేవి వదనకమలమును ప్రాతః కాలమున స్మరించుచున్నాను. 


2. (ప్రాతః ర్భజామి లలితా భుజ కల్పవల్లీం 
రక్తాంగులీయ లసదంగుళి పల్లవాధ్యామ్‌ 
మాణిక్య హేమ వలయాంగద శోభమానాం 
పుంద్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్‌. 
ఎల్జినైన ఉంగరముల చేత నొప్పుచున్న వ్రేళ్ళను, చిగురుటాకుల చేత 
సంపన్నమైన మాణిక్య ఖచిత బంగారుకడియములు, భుజకీర్తుల చేతను, 
ప్రకాశించుచున్న పంగనామాల చెరు కనెడి చాపమును, పుష్పబాణమును, శూలమును 
ధరించిన లలితాదేవి భుజములను కల్పలతను సేవించుచున్నాను. 


8. ప్రాతః ర్నమామి లలితా చరణారవిందం 
భక్తేష్ట దాన నిరతం భవ సింధు పోతమ్‌ 
పద్మాసనాది సురనాయక పూజనీయం 
పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాధ్యమ్‌. 


భక్తుల కోరికెలను తీర్చుటయందు ఆసక్తిగల, సంసారమను సముద్రమును 
దాటుటకు తెప్పగా ఐన, (బ్రహ్మ మొదలైన సురనాయకుల చేత పూజింపదగిన, పద్మ 
అంకుశ, ధ్వజ, చక్ర రేఖలతో కూడుకొనిన లలితాదేవి చరణ కమలమును ప్రాతః 
కాలమున నమస్మరించుచున్నాను. 


4. (ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం 
త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యామ్‌ 
విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం 
విద్యేశ్వరీం నిగమ వాబ్మనసాతిదూరామ్‌. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


ఉపనిషత్తులచే తెలియదగిన విభవముగల, కరుణతో నిండిన సృష్టి, స్థితి, లయ 
కారణభూతురాలైన, సర్వ విద్యాధీశ్వరియైన, వేదము, వాక్కు మనస్సులకు అగమ్యమైన, 
పరానన్ద రూపిణి, భవపత్నియెన లలితాదేవిని ప్రాతఃకాలమున స్తుతించెదను. 


5. ప్రాతః ర్వదామి లలితే! తవ పుణ్యనామ 
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి 
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి 
వాగ్దేవతేతి వచసా ్రిపురేశ్వరీతి. 


ఓ లలితాదేవీ! నీ పుణ్యనామమును కామేశ్వరి, కమల, మహేశ్వరి, శ్రీ శాంభవి, 
జగజ్జనని, పర, వాగ్దేవత, త్రిపురేశ్వరి అని ప్రాతఃకాలమున వాక్కుతో పలుకుచున్నాను. 
6. యః శ్లోక పంచక మిదం లలితాంబికాయాః 

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే 
తస్మై దదాతి లలితా ర్లుటితి ప్రసన్నా 
విద్యాం శ్రియం విమలసౌఖ్య మనంత కీర్తిమ్‌. 


ఎవడు లలితాంబిక యొక్క సౌభాగ్యమును కలుగ చేయునట్టి అత్యంత లలితమైన 
ఈ శ్లోకపంచకమును ప్రాతఃకాలమున పఠించునో వానికొరకు లలిత ప్రసన్నురాలై 
శీఘ్రముగా విద్యను, లక్ష్మిని, విమల సౌఖ్యమును, అనంతకీర్తిని (ప్రసాదించగలదు. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం లలితా పంచరత్నం సంపూర్ణమ్‌. 


ఆీల ఆల ఆోల 


భవానీ భుజంగ స్తోత్రమ్‌ 


1. షడాధార పంకేరుహా9. న్తర్విరాజ 
త్సుషుమ్నారి_ న్తరాలే9_ తి తేజోల్లస న్తీమ్‌ 
సుధామండలం ద్రావయన్తీం పిబన్తీం 
సుధామూర్తి మీదే చిదానంద రూపామ్‌. 
మూలాధారాది షట్పద్మముల యందు ప్రకాశించు సుషుమ్నా నాడి యందు 
మిక్కిలి తేజస్సుతో ప్రకాశించుచున్నదె సహస్రారమునందు అమృత మండలమును 
ద్రవింపజేయుచు అమృతమును గ్రోలుచు నమృతమూర్తియె చిదానందమయమై యొప్పు 
భవానీ దేవిని స్తుతింతును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _——((౩్ర 


2, జ్వలత్నోటి బాలార్క భాసా రుణాంగీం 
సులావణ్య శృంగార శోభాభిరామామ్‌ 
మహాపద్మ కింజల్క మధ్యే విరాజత్‌ 
త్రికోణే నిషణ్ఞాం భజే శ్రీభవానీమ్‌. 


ఉదయించుచున్న కోటి సూర్యుల వెలుగువలె నెట్టని శరీరము గలదై చక్కని 
లావణ్యముతోను, సింగారముతోను, కాంతితోను మనోహరమై మహా పద్మము యొక్క 
కేసరముల మధ్య నొప్పారు త్రికోణ పీఠమున నున్న భవానిని స్తుతింతును. 
3. క్వణత్మింకిజీ నూపురో ద్భాసి రత్న 
ప్రభా లీఢ లాక్షార్ట పాదాబ్బయుగ్మమ్‌ 
అజేశాచ్యుతాద్యై స్సురై స్పేవ్యమానం 
మహాదేవి! మన్మూర్ధి ఎతే భావయామి. 
ఓ మహాదేవీ! శద్దీంచు చిటు మువ్వలు గల యందెలందలి రత్నకాంతులతో 
నొప్పుచు లత్తుకతో నార్టమై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులచే సేవింపబడుచున్న న్స్‌ 
యొక్క పాదపద్మముల ద్వంద్వమును నా శిరస్సునందు తలంచెదును. 


4. సుశోణాంబ రాబద నీవీ విరాజ 
న్మహారత్న కాంచీ కలాపం నితంబమ్‌ 
స్ఫుర ద్దక్షిణావర్త నాభిం చ తిస్రో 
వలీ రమ! తే రోమరాజిం భజేల_ హమ్‌. 


ఓ తల్లీ! నేను నీ యొక్క మిక్కిలి యెజ్జినైన వస్తముచే కట్టబడిన పోకముడితోను, 
గొప్ప రత్న మేఖలతోను నొప్పారు కటిప్రదేశమును, ప్రదక్షిణముగ నొప్పు సుడి గల 
నాభి ప్రదేశమును, ఉదరమునందలి వళిత్రయమును, రోమ రేఖను సేవింతును. 


5. లస ద్యత్త ముత్తుంగ మాణిక్య కుమ్ఫో 
పమశ్రి స్తన ద్వన మంబామ్బుజాక్షీ ! 
భజే దుగ్గ పూర్ణాభిరామం తవేదం 
మహాహార దీప్తం సదా ప్రస్ను తాస్యమ్‌. 
పద్మములవంటి నేత్రములు గల ఓ తల్లీ! నీ యొక్క గుండ్రనై, మిక్కిలి యున్నతమై, 
మణికలశముల శోభగలదై, పాలతో నిండి మనోహరమై గొప్ప ముత్యాల హారముతో 
నొప్పారుచు నెల్లపుడు (స్తవించు కొనలు గల కుచద్వంద్వమును సేవింతును. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


6. శిరీష ప్రసూనో ల్లస దాహుదండై 
రల ద్భాణ కోదణ్ణ పాశాంకుతై శ్చ 
చల తృంకణోదార కేయూర భూషో 
జ్ఞ్వలద్భి ర్లస న్తీం భజే శ్రీభవానీమ్‌. 
శిరీష పుష్పమువలె సుకుమారములై ప్రకాశించుచున్న బాణము, ధనుస్సు, 
పాశము, అంకుశములతోను, చలించుచున్న వలయములతోను, కేయూరములతోను 
నొప్పారు బాహువులతో ప్రకాశించు భావానీదేవిని సేవింతును. 
7. శర త్పూర్ణ చన ప్రభా పూర్ణ బింబా 
ధర స్మేర వక్రారవిన్హాం సుభాన్తామ్‌ 
సురత్నావళీ హార తాటంకశోభాం 
మహాసుప్రసన్నాం భజే శ్రీభవానీమ్‌. 


శరత్కాల పూర్ణచంద్రుని కాంతితో నిండి దొండపండు వంటి పెదవితోను 
చిరునవ్వుతోను గూడిన ముఖపద్మముతో నొప్పుచు, చక్కని కాంతితో మనోహరమై 
రత్నహారము, తాటంకముల శోభతో నొప్పారు మిక్కిలి ప్రసన్నమైన భావానీ దేవిని 
సేవింతును. 


8. సునాసాపుటం సున్దర భ్రూలలాటం 
తవౌ ష్టశ్రియం దానదక్షం కటాక్షమ్‌ 
లలాటే లస ద్గన్ధ కసూరి భూషం 
స్ఫుర చ్రీముఖామ్ఫోజ మీడేత హ మము. 
ఓ తల్లీ! న్‌ యొక్క చక్కని నాసాపుటమును, కనుబొమ్మలను, ఫాలమును, పెదవులను, 
వరముల నివ్వగల క్రీగంటిని, ఫాలమునందలి గంధము, కస్తూరికాలంకారమును, 
శోభతో నొప్పారు ముఖపద్మమును స్తుతింతును. 
9. చల త్మున్తలాన్త రమద్భృంగ బృన్షం 
ఘన స్నిగ్ధ ధమ్మిల్ల భూషోజ్ఞ్వలం తే 
స్ఫుర న్మౌలి మాణిక్య బద్ధేన్దు రేఖా 
విలాసోల్లస ద్దివ్య మూర్ణాన మీడే. 

ఓ తల్లీ! చలించుచున్న శిరోజములందు తిరుగుచున్న తుమ్మెదల సముదాయము 
గలదియు, మేఘమువలె మనోహరమైన కేశపాశ మనెడి యలంకారముతో 
నొప్పారునదియు, ప్రకాశించు శిరోమణిచే నేర్చడిన చంద్రలేఖా విలాసముతో 
నొప్పునదియు నగు నీ యొక్క దివ్య శిరస్సును స్తుతింతును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ —4౫? 


10. ఇతి స్త్రీ భవాని స్వరూపం తవే దం 
ప్రపంచాత్పరం చాతి సూక్ష్మ ప్రసన్నమ్‌ 
స్ఫుర త్వమ్బ! డిమృస్య మే హృత్సరోజే 
సదా వాజ్మయం సర్వ తేజో మయం చ. 
ఓ తల్లీ! భవానీ! నీ బిడ్డనగు నా యొక్క హృదయ పద్మమునందు ప్రపంచా 
తీతమై మిక్కిలి సూక్ష్మమైన ప్రసన్నమైన సర్వతేజోమయమైన యీ నీ రూపము, 
వాజ్మయమున్ను యెల్లప్పుడు భాసించు గాక ! 


11. గణేశాదిముఖ్యా ఖిలై శృక్తి బృందై 
రృతాం వై స్ఫుర చ్చక్ర రాజో ల్లసన్తీమ్‌ 


పరాం రాజరాజేశ్వరి! (తైపురి! త్వాం 
శివాంకోల౨_ పరిస్థాం శివాం భావయామి. 


రాజరాజేశ్వరీ! (త్రిపురసుందరీ! గణేశుడు మున్నగు వారితోను, సమస్త శక్తి 
సముదాయములతోను ఆవరింపబడి శ్రీ చక్రరాజమున నొప్పారుచు శివుని అంక 
భాగమునందున్న పరా దేవత వగు నిన్ను ధ్యానింతును. 
12. త్వమర్శ స్త్వ మిన్గు స్త్వ మగ్ని స్త్వ మాప 
స్త్వ మాకాశ భూ వాయవ స్త్వం మహత్త్వమ్‌ 
త్వ దన్యో న కళ్ళి త్రపంచోస్తి సర్వం 
త్వ మానన్ద సంవి త్స్వరూపాం భజే హమ్‌. 
తల్లీ! సూర్యుడు, చంద్రుడు, అగ్ని జలము, ఆకాశము, భూమి, వాయువు 
మహత్తత్త్వము నీవే. నీ కంటె వేరు ప్రపంచము లేదు. సమస్తము నీవే. ఆనంద 
చిద్రూపమైన నిన్ను సేవింతును. 


13. (శ్రుతీనా మగమ్యే! సువేదాగమజ్ఞా 
మహిమో నజానన్తి పారం తవా మృ! 
స్తుతిం కర్తు మిచ్చామి తే త్వం భవాని! 
క్షమస్వే ద మత్ర ప్రముగ్గః కిలా హమ్‌. 


వేదముల కందని ఓ తల్లీ! వేద శాస్త్రముల నెరిగినవారు నీ మహిమ యొక్క 
యంతము నెజుంగకున్నారు. అట్టి యెడ నేను నీ స్తుతిని చేయగోరుచున్నాను. నే నీ 
విషయమున పొరబడితిని. ఓ భవానీ! నా యపరాధమును మన్నింపుము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
ఫ్‌ కృత స్తో 


14. గురుస్త్వ శివస్తం చ శక్తి స్త్వ మేవ 
త్వ మేవాసి మాతా పితా చ త్వ మేవ 
త్వ మేవాసి విద్యాత్వ మేవాసి బన్ఫు 
ర్గతి ర్శే మతి ర్దేవి! సర్వం త్వ మేవ. 
ఓ దేవీ! నాకు గురువు, శివుడు, శక్తి, తల్లి, తండ్రి, విద్య, చుట్టము, గతి, మతి 
అన్నియు నీవే. 


15. శరణ్యే! వరేణ్యే! సుకారుణ్యమూర్తే! 
హిరణ్యోదరాద్యై రగణ్యే! సుపుణ్యే! 
భవా రణ్య భీతేశ్చ మాం పాహి! భద్రే! 
నమస్తే నమస్తే నమస్తే భవాని. 
శరణు పొందదగినదానా! కోరదగినదానా! దయామూర్తీ! బ్రహ్మోదులచే గూడ 
నెన్న శక్యముకానిదానా! ఓ పుణ్యమూర్తీ! మంగళ రూపిణీ! భవానీ! నీకు నమస్మారము. 
సంసారమనెడి అరణ్యము వలన భయము నుండి నన్ను రక్షించుము. 
16. ఇతి మాం మహ చ్చీ భవానీ భుజంగ 
స్తుతిం యః పరే దృక్తి యుక్త శ్చ తస్మై 
స్వకీయం పదం శాశ్వతం వేదసారం 
శ్రియం చాష్ట సిద్ధిం భవానీ దదాతి. 
గొప్పదగు నీ శ్రీ భవానీ భుజంగ స్తోత్రమును భక్తితో చదువువానికి భవానీ దేవి 
వేదసారమగు తన శాశ్వత పదమును సంపదను అణిమాద్యష్ట సిద్దులను ఇచ్చును. 
17. భవానీ భవానీ భవానీ (త్రివారం 
ముదారం ముదా సర్వదా యే జపన్తి 
న శోకం న మోహం న పాపం న భీతిః 
కదా చి త్మథం చిత్ముతళ్చి జ్ఞనానామ్‌. 
సంతోషముతో నెల్లప్పుడు భవాని, భవాని, భవాని అని ముమ్మారు జపించు 
జనులకు శోకము, మోహము, పాపము, భయమున్ను ఎప్పుడును ఏ విధముగను 
ఎవరి వలనను కలుగవు. 
శ్రీ శంకరాచార్య కృత శ్రీ భవానీ భుజంగ సోత్రం నంవూర్ధమ్‌. 


ఆల ఆీల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  __ —((43 


శ్రీ త్రిపురసుందరి స్తోత్రమ్‌ 


1. కదంబ వన చారిణీం ముని కదంబ కాదంబినీం 
నితంబ జిత భూధరాం సురనితంబినీ సేవితాం 
నవాంబురుహ లోచనా మభినవాంబుద శ్యామలాం 
త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే. 


కడిమి చెట్ల తోటయందు సంచరించునదియు, మునీశ్వరుల సముదాయమనెడి 
కడిమి చెట్లకు మేఘమాలవలె వికాస హేతు వై నదియు, పర్వతమును ధిక్కరించు 
శ్రోణి భారము గలదియు, దేవతా ప్రీ లచే సేవింపబడునదియు, క్రొత్త తామర పువ్వు 
వంటి నేత్రములు గలదియు, క్రొక్మారు మబ్బువలె శ్యామల వర్ణము గలదియు తినేత్రుని 
పత్నియు నగు త్రిపురసుందరీ దేవిని ఆశ్రయింతును. 


2. కదంబ వన వాసినీం కనక వల్లకీ ధారణీం 
మహార్హ మణి హారిణీం ముఖ సముల్లస ద్వాసినీం 
దయా విభవ కారిణీం విశదలోచనీం చారిణీం 
త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే. 


కడిమి తోటయందు నివసించునదియు, బంగారు వీణను ధరించునదియు, 
గొప్ప విలువగల మణులతో ప్రకాశించునదియు, ముఖమునందలరు సువాసన 
గలదియు, దయను గొలుపునదియు, ప్రసన్నమైన నేత్రములు గలదియు, నర్తకియు, 
త్రినేత్రుని పత్నియు నగు త్రిపురసుందరీదేవి నాశ్రయించెదను. 


శి. కదంబ వన శాలయా కుచభరో ల్లస న్మాలయా 
కుచోపమిత శైలయా గురు కృపా లస ద్వేలయా 
మదారుణ కపోలయా మధురగీత వాచాలయా 
కయా9 పి ఘనలీలయా కవచితా వయం లీలయా. 


కడిమితోట నివాసముగ గలదియు, పాలిండ్లపై నొప్పు పుష్పమాల గలదియు, 
పర్వతములను మించు స్తనములు గలదియు, కృపాతిరేకమునకు అవధి యైనదియు, 
మదముచే నెఖఅనైన చెక్కిళ్ళు గలదియు, మధురమైన గితమును నిరంతర 
మాలపించునదియు నగు ఒకానొక గొప్ప విలాసముచే మేము అనాయాసముగ కప్పబడితిమి. 


4 కదంబ వన మధ్యగాం కనక మండలోపస్థితాం 
షడంబురుహ వాసినీం సతత సిద్ధ సౌదామినీం 
విడంబిత జపారుచిం విక చ చంద్ర “చూడామణిం 
త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


కడిమితోటయందొప్పునదియు, హేమ సముదాయమున నొప్పునదియు, 
మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ద ఆజ్ఞా చక్రములయందు వసించు 
నదియు, నెల్లప్పుడు యోగసిద్ధులకు మెజుపువలె గోచరించునదియు, జపా పుష్ప 
కాంతిని బోలియుండునదియు, వికసించిన చంద్రుని శిరోరత్నముగ దాల్పినదియు, 
త్రినేత్రుని రాణియు నగు త్రిపురసుందరీదేవిని ఆశయించుదును. 


5. కుచాంచిత విపంచికాం కుటీల కుంత లాలంకృతాం 
కుశేశయ నివాసినీం కుటిల చిత్త విద్వేషిణీం 
మదారుణ విలోచనాం మనసిజారి సంమోహినీం 

మతంగ ముని కన్యకాం మధుర భాషిణీ మాశ్రయే. 


తొమ్మునందొప్పు వీణ గలదియు, వంకరలు తిరిగిన కేశములతో నొప్పారు 
నదియు, పద్మనివాసినియు, కపట చిత్తులను ద్వేషించునదియు, మదముచే నెట్రనైన 
నేత్రములు గలదియు, కామ విరోధియగు హరుని మోహింప జేయునదియు, మతంగ 
మహాముని పుత్రియు, మధురాలాపములు గలదియు నగు త్రిపురసుందరిని 
నాశయింతును. 


6. స్మరే త్రథమ పుప్పిణీం రుధిర బిందు నీలాంబరాం 
గృహీత మధుపాత్రికాం మధు విఘూర్ణ నేత్రాంచలాం 
ఘన స్తన భరోన్న తాం గలితచూళికాం శ్యామలాం 
త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే. 


రక్త బిందువులతో నొప్పారు నీల వస్త్రమును ధరించి మధుపాత్రను చేత పట్టుకొని 
మధువుచే కలగ బారిన లోచనాంతములు గలదై స్తనభారముతో నొప్పుచు వీడిన 
కేశములు గలదై, శ్యామల వర్ణముగలదై, త్రిలోచనుని రాణియై యొప్పు త్రిపురసుందరిని 
ఆ(శ్రయింతును. ఆమెయే ప్రథమ పుష్పవతిగ స్మరింపదగినది. 


7. సకుంకుమ విలేపనా మళీక చుంబి కస్తూరికాం 
సమంద హసి తేక్షణాం స శర చాప పాశాంకుశాం 
అశేష జన మోహినీ మరుణ మాల్య భూషాంబరాం 
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్‌. 


కుంకుమాంగ రాగముతోను, ఫాలమునందు కస్తూరీ తిలకముతోను, చిజునగవుతో 
గూడిన చూపుతోను, బాణము, ధనస్సు, పాశము, అంకుశము వీనితోను నొప్పుచున్నదై 
సర్వజనులను మోహింపజేయుచు నె(జైని మాలతోను, అలంకారములతోను, 
వసగ్రముతోను కూడినదై జపాకుసుమమువలె ప్రకాశించుచున్న శ్రీమాతను జపకాలమున 
స్మరింపవలెను. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __  —_43 


8. పురందర పురంధ్రికా చికుర బంధ సైరంధధికాం 
పితామహ పతివ్రతాం పటు పటీర చర్చా రతాం 
ముకుంద రమణీ మణీలస దలంక్రియా కారిణీం 
భజామి భువనాంబికాం సురవధూటికా చేటికామ్‌. 


ఇంద్రుని భార్య కేశబంధమును చేయునదిగను, బ్రహ్మదేవుని భార్య మైపూత 
రచించునదిగను, విష్ణుపత్ని మణుల నలంకరించునదిగను, దేవతా స్త్రీలు చెలులుగను 
నొప్పు భువనేశ్వరిని సేవింతును. 


శ్రీ శంకరాచార్యకత (కైపురనుందరీ స్తోత్రము నంవూర్ధమ్‌. 


తీల ఆల ఆల 


దేవీభుజంగ స్తోత్రమ్‌ 


1. విరించ్యాదిభిః పంచభి ర్లోకపాలైః 
సమూఢే మహానన్దపీరే నిషణ్ణమ్‌ 
ధనుర్చాణ పాశాంకుశ ప్రోత హస్తం 
మహ స్రెపురం శంకరాద్వైత మవ్యాత్‌. 


బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను లోకపాలురు అయిదుగురి చే 
నావహింపబడిన ఆనందపీఠము నందున్నదియు, ధనస్సు, బాణము, పాశము, 
అంకుశము వీనిని హస్తములందు ధరించి యున్నదియు శంకరాభిన్నమును పరమ 
శివ సంబంధమైనదియు నగు తేజస్సు రక్షించు గాక! 


2. య దన్నాదిభిః పలపభిః కోశజాలైః 
శిరః పక్ష పుచ్చాత్మకై రన్త రన్తః 
నిగూఢే మహాయోగపీరే నిషజ్ణం 
పురారే రధాన్తఃపురం నౌమి నిత్యమ్‌. 
శిరస్సు, పక్షము, పుచ్చము అను రూపములతో నున్న అన్నమయ, ప్రాణమయ, 
మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ రూప పంచకోశములతో నావరింపబడిన 
మహా యోగపీఠము నందున్న పరమ శివుని అంతఃపుర కాంతను నిత్యము స్తుతింతును. 
8. విరించ్యాదిరూపైః ప్రపంచే విహృత్య 
స్వతన్హా యదా స్వాత్మా విశ్రాన్తి రేషా 
తదా మాన మాతృ ప్రమేయా తిరక్తం 
పరానన్ష మీడే భవాని! త్వదీయమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


ఓ భవానీ! (బ్రహ్మాది రూపములతో ప్రపంచమునందు విహరించు స్వతం[త్రవై 
స్యాత్మయందు విశ్రాంతి చెందిన కాలమునందు ప్రమాణ ప్రమేయ ప్రమాత్రాది త్రిపుటి 
రహితమైన నీదగు ఆనంద మెదికలదో దానిని స్తుతింతును. 


4. వినోదాయ చైతన్య మేకం విభజ్య 
ద్విథా దేవి! జీవ శ్శివశ్చేతి నామ్నా 
శివన్యాపి జీవత్వ మాపాదయన్తీ 
పునర్జీవ మేవం శివం వా కరోషి. 


ఓ దేవీ! ఒకటిగనున్న చైతన్యమును వినోదము కొజకై జీవుడు శివుడు అను 
పేరుతో రెండుగ విభజించి శివునకుకూడ జీవ భావమును కలుగ జేయుచు మరల 
ఈ జీవుని శివునిగా చేయుచున్నావు. 

5. సమాకుంచ్య మూలం హృది న్యస్య వాయుం 
మనో భ్రూబిలం ప్రాపయిత్వా నివృత్తాః 
తతః సచ్చిదానన్దరూపే పదేతే 
భవ న్యమృ! జీవాః శివ త్వేన కేచిత్‌. ॥ 

ఓ తల్లీ! కొందరు జీవులు మూలాధారమును బిగించి, వాయువును హృదయమున 
నిలిపి, మనస్సును ఆజ్ఞా చక్రమును పొందించి సచ్చిదానంద రూపమగు నీ పదము 
నందు మరలినవారై శివభావమును పొందుదురు. 


6. శరీరేల. తికష్టే రిపౌ పుత్రవర్గే 
సదా భీతిమూలే కలత్రే ధనే వా 
నకలళ్చి ద్విరజ్య త్యహో! దేవి! చిత్రం! 
కధం త్వత్కటాక్షం వినా తత్వబోధః. 

ఓ దేవీ! అతి కష్టహేతువగు శరీరమునందు గాని, కామక్రోధాది శత్రువు 
నందుగాని, పుత్ర సముదాయము నందుగాని, యెల్లప్పుడు భయకారణమగు భార్య 
యందుగాని, ధనమునందుగాని ఒక్కడును విరక్తుడగుట లేదు. ఆహా యేమి చిత్రము! 
నీ కటాక్షము లేకుండ తత్వబోధ యెట్లు కలుగును ? 


7. శరీరే ధనే9_పత్య వర్లే కలత్రే 
విర క్తస్య సద్దేశికా దిష్టబుద్ధేః 
యదా _ జ్యోతి రానన్హరూపం 


సమాధౌ భవే త్తత్త్వ మస్య మృ! సత్యమ్‌. 
శ్రీ శంకరాచార్య కృత nn ప యాాాకాసని 


శరీరమునందు, ధనమునందు, సంతతియందు, భార్యయందు విరక్తినొంది 
సద్దురువుచే శిక్షితమైన బుద్ధి గలవానికి సమాధియందు అయత్న సిద్దముగ గోచరించు 
ఆనంద రూపమగు జ్యోతిస్సు నీవేయై యుంటివి; ఇది నిజము. 


8. మృషా 9 న్యో మృషా న్యః పరో మిశ్రమేనం 
పరః ప్రాకృతం చాపరో బుద్ధిమాత్రమ్‌ 
ప్రపంచం మిమీతే మునీనాం గణోయం 
తదే తత్త్వ మేవేతి నత్వాం జహీమః 


ఇతరమైనది అబద్ధము. ముని సముదాయములలో నొక రీ ప్రపంచము మిశ్ర 
రూపము అనగా చిజ్ఞడాత్మకమనియు, మరియొకరు ప్రకృతి యొక్క వికారమనియు, 
మరియొకరు బుద్ధి యందు కల్పితమనియు పరిగణించు చున్నారు. ఇదియంతయు 
నీవేయగుట చే ఓ తల్లీ! నిన్ను విడువజాలము. 


9. నివృత్తిః ప్రతిష్టా చ విద్యా చ శాన్తి 
స్తధా శాన్యతీతేతి పజ్బీకృతాభిః 
కలాభిః పరే పంచవింశాత్మికాభిః 
త్వ మేకైవ సేవ్యా శివా భిన్నరూపా. 


నివృత్తి, ప్రతిష్ట విద్య, శాంతి, శాంత్యతీత అనునట్టి యిదుకళల పంచీ కరణముచే 
ఇరువదియైదయిన కళలచే పరమశివునితో నభిన్న రూపమైన నీ వొక్క తెవే 
సేవింపదగిన దానవని మరికొందరు చెప్పుచున్నారు. 


10. అగాధే£.త్ర సంసారపంకే నిమగ్నం 
కలత్రాదిభారేణ ఖిన్నం నితాన్తమ్‌ 
మహామోహ పాశౌఘ బద్ధం చిరా న్మాం 
సముద్ధర్తు మమ్మ! త్వ మేకైవ శక్తా. 
మిక్కిలి లోతైన సంసారమనెడి బురదయందు మునిగి భార్యాది భారముచే 
మిక్కిలి ఖిన్నుడనై చిరకాలమునుండి గొప్ప మోహమనెడి పాశసముదాయముచే బద్దుడనై 
యున్న నన్ను ఉద్ధరించుటకు ఓ తల్లీ! నీ వొక తెవె సమర్థురాలవు. 
11. సమారభ్య మూలం గతో బ్రహ్మచక్రం 
భవ ద్దివ్య చక్రేశ్వరీ ధామభాజః 
మహాసిద్ధి సంఘాత కల్పద్రుమాభా 


? వ 
నవాప్వామృ! నాదానుపాస్తే చ యోగీ. త్రాతా 


ఓ తల్లీ! యోగాభ్యాసపరుండు మూలాధార చక్రము నుండి బ్రహ్మ రంధ్రమును 
చేరి భవదీయ దివ్య చక్రేశ్వరీ స్థానమును చేరుననియు సమస్త సిద్దుల నొసంగు నట్టి 
నాదములను పొంది ఉపాసించు చుండును. 


12. గణేశై ర్లహై రమ్బ! నక్షత్రపంక్యా 
తథా యోగినీ రాశి పీఠై రభిన్నమ్‌ 
మహాకాల మాత్మాన మామృశ్య లోకం 
విధత్సే కృతిం వా స్థితిం వా మహేశి. ॥ 


జీ మహేశ్వరీ! గణేశులు, (గ్రహములు, నక్షత గణములు, యోగినీ గణములు, 
పీఠములు వీనితో నభిన్నమైన పరమాత్మ రూపుడగు మహాకాలునిచేరి లోకమును 
సృజింతువు. ఆ లోకమునకు స్థితిని కల్పింతువు. మరియు తిరోధానాది కృతులను 
కూడా చేయుదానవు నీవే తల్లీ! 


13. లసత్తారహారా మతి స్వచ్చ చేలాం 
వహన్తీం కరే పుస్తకం చాక్షమాలామ్‌ 
శర చ్చన్ల కోటి ప్రభా భాసురాం త్వాం 
సకృ ద్భావయ న్భారతీవల్లభః స్వాత్‌. ॥ 
ప్రకాశించు ముత్యాల హారమును, మిక్కిలి స్వచ్చమైన వస్త్రమును, హస్తము 
నందు పుస్తకమును, జపమాలను ధరించు శరత్మాలమునందలి కోటి చంద్రుల 
కాంతితో ప్రకాశించుచున్న నిన్ను ఒక్క పర్యాయము స్మరించినవాడు సరస్వతీ నాథుడు 
కాగలదు. 


14. సముద్య త్సృహస్రార్మ బిమ్బాభ వక్రాం 
స్వభాసైవ సిన్లూరి తాజాండకోటిమ్‌ 
ధనుర్భాణ పాశాంకుశా న్ధారయ స్తీం 
స్మరన్త సరం వాపి సంమోహయేయుః ॥ 
ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిగల ముఖము గలదై తన కాంతిచే 
బ్రహ్మాండ సముదాయముల నెల్ల యెర్రగా జేయుచున్నదై ధనుస్సు, బాణము, పాశము, 
అంకుశము వీనిని ధరించిన ఆ పరదేవతను స్మరించువారు మన్మధుని కూడ మోహ 
పెట్టుదురు. 
15. మణి స్యూత తాటంక శోణాస్య బింబాం 
హరి త్పట్ట వస్తాం త్వగుల్లాసి భూషామ్‌ 
హృదా భావయం స్తప్త హేమప్రభాం త్వాం 
శియో నాశయ త్యమృ! చాంచల్యభావమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---ాాాలోోోోాోాప్ర 


ఓ తల్లీ! నిన్ను మణులచె పొదుగబడిన చెవికమ్మలచే నెఖ్రనైన ముఖము గల 
దానినిగను, ఆకుపచ్చని పట్టు వస్తముగల దానినిగను, శరీరమున ప్రకాశించు 
భూషణములుగల దానినిగను, మేలిమి బంగారపు కాంతిగల దానినిగను, 
హృదయముతో భావన చేయువానికి స్థిరమగు సంపద గలుగును. 


16. మహామనగ్ర రాజా న్ర భీజం పరాఖ్యం 
స్వతో న్యస్త బిన్దు స్వయం న్యస్తహార్దమ్‌ 
భవ ద్వక్ర వక్షోజ గుహ్యాభీధానం 
స్వరూపం సకృ ద్భావయే తృత్త్వమేవ. 
ఓ తల్లీ! మహా మంత్ర రాజము యొక్క యంతమునందలి పరాబీజమును నీ 
ముఖ వక్షోజ గుహ్య రూపముగ భావనచేయు పుణ్యాత్ముడు భగవ(ద్రూపుడే యగును, 


17. తథా నే వికల్పేషు నిర్విజ్ఞచిత్తా 
స్తదేకం సమాధాయ బీన్గుత్రయం తే 
పరానన్ష సంధాన సిన్హా నిమగ్నాః 
పున గ్ల్గర్భర(న్ధం న పశ్యన్తి ధీరాః. 
కొందరు బుద్ధిమంతులు ఇతర వికల్పములందు నిర్వేదము నొందిన మనస్సు 
గలవారై భవదీయ బిందుత్రయమును గొని బ్రహ్మానంద సాగరమున మగ్గులై తిరిగి 
గర్భ రంధ్రమును చూడరు. అనగా ముక్తులగుదురు. 


18. త్వ దున్మేష లీలానుబద్దా ధికారా 
న్విరించ్యాదికాం స్త్వద్దుణామోధి బిన్నూన్‌ 
భజన్త స్తితీర్షన్తి సంసార సిన్గుం 
శివే! తావకీనా సుసంభావనేయమ్‌. 
ఓ మంగళరూపిణీ నీ కటాక్షముచే నధికారములను పొంది నీ గుణ సముద్రమున 
బిందురూపులైన బ్రహ్మాది దేవతలను సేవించి సంసార సముద్రమును తరింప 
గోరుచుండుట నీ గొప్పతనమునకు నిదర్శనము. 


19. కదా వా భవ త్పాదపోతేన తూర్ణం 
భవా మ్యోథి ముత్తీర్య పూర్ణాన్తరంగః 
నిమజ్ఞన్త మేనం దురాశా విషాబ్బౌ 
సమాలోక్య లోకం కథం పర్యుదాస్పే?. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


నీ పాదము లనెడి పడవచే శీఘ్రముగా సంసార మనెడి సముద్రమును దాటి 
యెప్పుడు పరిపూర్ణ మనోరథుడ నగుదును! దురాశల నెడి విష సముద్రమున మునుగు 
చున్న యీ జనుని చూచి యెట్లు ఊరకుందువు ? 


20. కదా వా హృషీకాణి సామ్యం భ జేయుః 
కదా వా న శత్రు ర్న మిత్రం భవాని 
కదా వా దురాశా విషూచీ విలోపః 
కదా వా మనో మే సమూలం విన శ్యేత్‌. 


ఎప్పుడు నా యింద్రియములు సమభావమును పొందగలవో! ఎపుడు 
శత్రుభావము, మిత్రభావమున్ను నాకు నశించునో! ఎప్పుడు దురాశయనెడి 
మహారోగము నశించునో! ఎప్పుడు నా మనస్సు సమూలముగ నశించునో. 


21. నమోవాక మాశాస్మహే దేవి! యుష్మ 
త్పదాంభోజ యుగ్మాయ తిగ్మాయ గౌరి! 
విరించ్యాది భాస్వ త్మిరీట ప్రతోలీ 
ప్రదీపాయ మాన ప్రభా భాస్వరాయ. 
ఓ గారీ దేవీ! (బ్రహ్మాది దేవతల యొక్క ప్రకాశమాన కిరీట పరంపరకు 
ప్రకాశకమైన కాంతితో వెలింగెడి తీక్షణమైన నీ పాద పద్మయుగమునకు నమస్మారములు 
పలికెదము. 


22. కచే చన రేఖం కుచే తారహారం 
కరే స్వాదుచాపం శరే షట్పదౌఘమ్‌ 
స్మరామి స్మరారే రభిప్రాయ మేకం 
మదా ఘూర్ణ నేత్రం మదీయం నిధానం. 
శిరమున చంద్రరేఖయు, రొమ్మున ముత్యాలహారము, హస్తమున ఇక్షుచాపము, 
ధనుస్సునందు తుమ్మెదల పంక్తి గలదియు, మదముచే పరిభ్రమించు నేత్రములు 
గలదియు, కామజేత (శివుని) యొక్క మనోరధమును నా పెన్నిధియు నగు దేవీ 
రూపమును తలంతును. 
28. శరేష్వేవ నాసా ధనుప్యేవ జిహ్వా 
జపాపాటలే లోచనే తే స్వరూపే 
త్వగేషా భవ చ్చంద్ర ఖజ్జే శ్రవోమే 
గుణే తే మనోవృత్తి రమృ! త్వయి స్యాత్‌. 
శ్రీ శంకరాచార్య కృత స్తోతములు-ాాలోోోోోోోోారకు 


ఓ తల్లీ! నా యొక్క నాసిక నీ బాణము (పుష్పము) లందును, నాలుక నీ 
ధనుస్సు (చెరుకు) నందును, నేత్రములు జపాకుసుమమువలె కొంచెమెర్రనైన నీ 
రూపమునందును, చర్మము స్రీ చంద్ర ఖండమునందును, చెవి నీ గుణమునందును, 
మనో వ్యాపారము నీయందును నుండు గాక! 


24. జగ త్మర్మ ధీరా న్వచో ధూత కీరాన్‌ 
కుచ న్యస్త హారా నృపా సిన్గు పూరాన్‌ 
భవామ్మోధి పారా న్మహా పాపదూరాన్‌ 
భజే వేదసారాన్‌ శివప్రేమ దారాన్‌. 


ప్రపంచ క్రియయందు నిబ్బరము గలదియు, శుకాలాపముల త్రోసిపుచ్చు 
పలుకులు గలదియు, టథొమ్మున ముత్యాల హారముల దాల్చినదియు, దయా 
సముద్రమైనదియు, సంసార సముద్రమును దాటించునదియు, పాపాత్ములకు 
అందనిదియు, వేదసార భూతమైనదియు, శివుని సేయసియు నగు భవానిని 
సేవింతును. 
25. సుధా సింద్దు సారే చిదానన్లనీరే 
సముత్ళుల్ల నీపే సురత్నా న్తరీపే 
మణివ్యూహసాలే స్థితే హైమశాలే 
మనోజారి వామే నిషణ్ణం మనో మే.॥ 
సుధా సముద్ర సారభూతమును చిదానందమనెడి నీరు గలదియు, వికసించిన 
నీప (కడిమి) వృక్షములు గలదియు, మణుల పన్నుగడలనెడి ప్రాకారములు గలదియు, 
కనక గృహములు గలదియు నగు మణిమయ ద్వీపమున నున్న కామేశుని వామాంగ 
భూతమైన పరమేశ్వరి యందు నా మనస్సు లగ్నమైనది. 


26. దృగన్తే విలోలా సుగస్థీషుమాలా 
ప్రపంచేంద్ర జాలా విప త్సిను కూలా 
ముని స్వాన్తశాలా నమల్లోక పాలా 
హృది ప్రేమలోలా 9_మృత స్వాదులీలా. 


నేతాంతమున చాంచల్యము గలదియు, పరిమళవంతమైన (పుష్ప) బాణ 
సముదాయము గలదియు, (ప్రపంచమనెడి యింద్రజాలము గలదియు, ఆపదలనెడి 
సముద్రములకు ఒడ్డును (అనగా నిస్తారకము అని భావము), మునీశ్వరుల 
హృదయములే నివాస గృహములుగ గలదియు, నమస్మరించుచున్న లోకపాలకులు 
aD ——క శంకరాచార్య కత స్తోత్రములు 


గలదియు, అమృతము వంటి మధురమైన విలాసములు గలదియు, (పేమ పరవశయు 
నగు పరమేశ్వరి నా హృదయమునందుండుగాక! 


27. జగజ్ఞాలమేత త్వయివా మృ! సృష్టం 
త్వమేవా ద్యయాసీన్టియె రర్ధజాలమ్‌ 
త్వమేకైవ కర్రీ త్వమేకైవ భోక్రీ 
నమే పుణ్యపాపే నమే బన్థమోక్షౌ. 


ఓ తల్లీ! ఈ లోకములన్నియు నీ చేతనే సృష్టింపబడినవి. నీవై (అంతర్యామిగ 
నుండి) యింద్రియముల ద్వారా విషయములను అనుభవించుచున్నావు. కావున నీవే 
కర్తవు, భోక్తవు. పుణ్యపాపములు గాని, సంసార మోక్షములుగాని నాకు లేవు. 


28. ఇతి (ప్రేమభారేణ కించిన్మయో క్రం 
న బుధ్వైవ తత్త్వం త్వదీయం మదీయమ్‌ 
వినోదాయ బాలస్య మౌర్ధ్యం హి మాత 
స్తదేత త్రలాప స్తుతిం మే గృహాణ!. ॥ 


ఓ తల్లీ! నీ తత్త్వము నెజుంగకయే భక్తితో నీ విధముగ పలుకబడినది. బాలుని 
మూర్థత వినోదమును కలిగించును కదా! నా యీ ప్రలాపరూప స్తోత్రమును (ప్రేమతో 
గ్రహించుము. 


శ్రీ శంకరాచార్య కృత దేవీ భుజంగ సోత్రం నంవూర్ధమ్‌. 


ఆీల ఆల ఆీల 


అన్నపూర్ణాష్టకమ్‌ 
1. నిత్యాననకరీ వరాభయకరీ సౌన్దర్య రత్నాకరీ 
నిర్జూతాఖిలదోష పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ 
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


నిత్యానందము నొసంగుదానవై, వరమును అభయమును నిచ్చుదానవై, సౌందర్య 
సముద్రమైనదానవై, సమస్త దోషములను పారద్రోలి పవిత్రతను కల్గించు దానవై. 
కేవలము మహేశ్వరుని యర్దాంగివై, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవై, 
కాశీపట్టణమునకు రాణివై, దయకు నిలయమై తల్లివైన అన్నపూర్ణేశ్వరివగు నీవు నాకు 
భిక్ష నొసంగుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లలోోోోోోోారా 


2. నానారత్న విచిత్రభూషణకరీ హేమామృరాడమ్శరీ 
ముక్తాహార విడంబమాన విలస ద్వక్షోజ కుంభాంతరీ 
కాళశ్ళీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


అనేక విధములగు రత్నములచే విచిత్రములైన భూషణములను హస్తములందు 
ధరించినదియు, సువర్ణ వస్తాలంకృతయు, గజకుంభముల వంటి పాలిండ్ల మధ్య 
ముత్యముల హారములచే ప్రకాశించుచున్నదియు, కుంకుమాగురులచే సువాసితమైన 
శరీరముచే మనోహరమైనదియు, కాశీపుర రాజ్ఞియు, కరుణానిలయయు, 
అన్నపూర్ణేశ్వరియు, తల్లియు నగు నీవు నాకు భిక్ష నొసంగుము. 


8. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ 
చన్తార్మానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ 
సర్ర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


యోగముచే కలుగు ఆనందమును కూర్చునదియు, శ[త్రుక్ల్షయమును 
చేయునదియు, ధర్మనిష్టను కలిగించునదియు, చంద్ర సూర్యాగ్నుల దీప్తితో సమానమగు 
కాంతిప్రవాహముతో నొప్పారునదియు, సమస్తెశ్వర్యముల నొసంగునదియు, తపః 
భలము నొనంగునదియు, కాళశీపుర నాయికయు, కరుణా నిలయయు, 
అన్నపూర్ణేశ్వరియు, తల్లియు నగు నీవు నాకు భిక్ష నొసంగుము. 
4. కైలాసాచల కనరాలయకరీ గారీ హ్యుమా శాంకరీ 
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ 
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


కైలాసపర్వతగుహను నివాసముగ జేసికొనినదానవును, తెల్లని కాంతిగల 
దానవును, ఉమా (ఓ పార్వతీ! తపస్సు చేయవలదని తల్లి చే నిషేధింపబడుట చే 
ఉమా అను పేరు వచ్చినదనిన కాళిదాసు.) అను పేర నొప్పుదానవును, 
శంకరునిపత్నివియు, కౌమారదశ యందున్నదానవును, వేద ప్రతిపాదితార్థమును 
గోచరింప జేయుదానవును, ప్రణవముచే ప్రతిపాదింపబడుదానవును, మోక్షద్వారపు 
తలుపులను భేదించు దానవు-అనగా మోక్ష మొసంగు సామర్థ్యము గలదానవును, 
కాశీపట్టణపు రాణివియు, దయా నిలయవును, తల్లివి, అన్నపూర్ణేశ్వరియు నగు నీవు 
నాకు భిక్ష నొసంగుము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


ర్‌. దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ 
లీలానాటక సూత్రభఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ 
శ్రీవిశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


ఇతరులకు గోచరము లగునట్టియు, గోచరములు కానట్టియు మహిమలను 
ధరించిన దానవును, బ్రహ్మాండ సముదాయమును గర్భమున ధరించినదానవును, 
విలాసమనెడి నాటకము యొక్క సూత్రముతో క్రీడించుదానవును, విజ్ఞానమనెడి 
దీపమునకు కారణవై్రైనదానవును, శ్రీ విశ్వనాథుని మనస్సును శాంతింప 
జేయుదానవును, కాశీ పట్టణపు రాణివియు, కరుణా నిలయవును, అన్నపూర్ణేశ్వరివి, 
తల్లివి యగు నీవు నాకు భిక్ష నొసంగుము. 


6. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ 
కాళ్ళీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ 
స్వర్గ ద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 

“అ” కారము మొదలు క్షు కార పర్యంతము గల సమస్త వర్ణ రూపమైన దానవు, 
శివునికి ప్రియురాలవు, శంకరుని పత్సివి, స్వర్ణ ద్వారపు తలుపులను భేదించుదానవు, 
కాశీపట్టణపు రాణివి, దయా నిలయవు, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు నాకు 
భిక్ష నొసంగుము. 


7: ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ 
నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ 
సాక్షా న్నోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


లోకమునందు సమస్త విజయములకు నాయకురాలివి, విజయమును చేకూర్చు 
దానవు, తల్లివి, దయాసముద్రమవు, నల్లనై సమానములైన శిరోజములను ధరించిన 
స్రీవి, నిరంతరము అన్నదానముచేయు నాయకురాలివి, సాక్షాత్తుగ మోక్షము 
నొసంగుదానవు, ఎల్లప్పుడు శుభములను కలుగ జేయుదానవు, కాశీపుర రాణివి, 
దయా నిలయవు, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి యగు నీవు నాకు భిక్ష నొసంగుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __ ———(కిM 


8. దేవీ సర్వవిచిత్రరత్న రుచిరా దాక్షాయణీ సుందరీ 
వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ 
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


విచిత్రములైన సమస్త రత్నములచే నలంకరింపబడిన దేవివి, దక్ష ప్రజాపతి 
యొక్క బిడ్డవు, సుందరివి, యౌవనమధ్యస్థవు, మనోహరమైన పాలిండ్లు గలదానవు, 
ప్రియమును కలుగ జేయుదానవు, సౌభాగ్యదేవతవు, భక్తుల కోరికల నాసంగుదానవు, 
ఎల్లప్పుడు శుభముల నొసంగుదానవు, కాశీపురపు రాణివి, దయానిలయవు, తల్లివి, 
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు నాకు భిక్ష నొసంగుము. 


9. చంద్రార్మానల కోటి కోటి సదృశీ చండాంశు బింబాధరీ 
చంద్రార్మాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్దేశ్వరీ 
మాలా పుస్తక పాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


కోట్లకొలది చంద్రులతోను, సూర్యులతోను, అగ్నులతోను సమానమైనదియు, 
సూర్యునిబింబమువలె (ఎల్జినైన) క్రింది పెదవి గలదియు, సూర్యునితోను, అగ్నితోను 
సాటియైన కర్ణాలంకారములను ధరించినదియు, చంద్రుని యొక్కయు, సూర్యుని 
యొక్కయు వర్ణముగల దేవియు, జపమాలను, పుస్తకమును, పాశమును, అంకుశమును 
(చేతులతో) ధరించునదియు, కాశీపట్టణపు రాణియు, కరుణా నిలయయు, 
అన్నపూర్ణేశ్వరి రూపమైన తల్లివియు నగు నీవు నాకు భిక్ష నొసంగుము. 


10. క్షత్ర త్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ 
సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ 
దక్షాక్రనకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 


క్షత్ర జాతిని రక్షించునదియు, మిక్కిలి భయమును కలిగించునదియు, దయకు 
సముద్రమైన తల్లియు, ఎల్లరకు ఆనందమును కల్లించునదియు, ఎల్లప్పుడు శుభమును 
కలుగజేయునదియు, సమస్త ప్రపంచమునకు రాణియు, శోభను ధరించి నదియు, 
(సతీదేవి రూపమున తండ్రియగు) దక్ష ప్రజాపతికి (యాగ ధ్వంసముచే) శోకమును 
కలిగించునదియు, సౌఖ్యమును కలిగించునదియు, కాశీపట్టణపు రాణియు, కరుణకు 
నిలయమైనదియు, అన్నపూర్ణాదేవతా రూపమైన తల్లివియు నగు నోదేవీ! నీవు నాకు 
భిక్ష నొసంగుము. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


*11. అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణవల్లభే! 
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి! 


ఎట్టి లోపములు లేక ఎల్లప్పుడు నిండుతనముతో నొప్పారుదానా! అన్న సమృద్ధితో 
నొప్పారుదానా! శంకరునికి ప్రాణముతో సమానముగ ప్రియమైన దానా! ఓ పార్వతీ! 
నాకు జ్ఞానము - ఐహికాముష్మిక ఫలముల ననుభవించుట యందు విరక్తియు 
చేకూరుటకై భిక్షము పెట్టుదువు గాక! 

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః 

బాన్ధవాః శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌. 


నాకు పార్వతీ దేవియే తల్లి. పరమేశ్వరుడే తండ్రి. శివ భక్తులు చుట్టములు. 
మూడు లోకములు నా స్వదేశము. 


* 
ఈ శ్లోకమును సన్నాసులు భిక్షను స్వీకరించు సమయమున పఠింతురు. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతమ్‌ అన్నపూర్ణాష్టకం సంవూర్హమ్‌. 


జీల జీల ఆీల 


1. చాంచల్యారుణ లోచనాంచితకృపాం, చంద్రార్క చూడామణిం 
చారుస్మేరముఖాం చరాచర జగ త్సంరక్షణీం తత్పదామ్‌ 
చంచచ్చంపక నాసికాగ్ర విలస న్ముక్తామణీ రంజితాం 
శ్రీ శైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 
చంచలమైన ఎజ్జిని నేత్రములయందు ప్రకాశించు దయగలదియు, చంద్ర, 
సూర్యులు శిరోమణులుగ గలదియు, మనోహరమగు చిజునగవు మోమున గలదియు, 
జంగమ స్థావర రూపమగు జగత్తును రక్షించునదియు, తత్పదముచే చెప్పబడునదియు, 
అనగా పరమాత్మ రూపిణియు, ప్రకాశించు సంపెంగ పువ్వువంటి నాసికయొక్క 
కొనయందు ప్రకాశించుచున్న ముత్యముచే నలంకరింప బడినదియు, శ్రీశైల 
క్షేత్రమునందు నివసించు షద్దుణిశ్వర్య సంపన్నయు నగు శ్రీమాతను తలంచెదను. 
2, కసూరీ తిలకాంచి తేందు విలస త్రోద్భాసి భాలస్థలీం 
కర్పూరద్రవ మిశ్ర చూర్ణ ఖదిరా మేదోల్లస ద్వీటికామ్‌ 
లోలాపాంగ తరంగితై రధికృపా సారె ర్నతానందినీం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _————————————(క 


కస్తూరీ తిలకముతో కూడినదై చంద్రునివలె మిక్కిలి ప్రకాశించు ఫాల (నుదురు) 
ప్రదేశము గలదియు, కర్పూర రసముతో చేరిన సున్నము కవ్విరియొక్క సువాసనతో 
ప్రకాశించు తాంబూలము గలదియు, చంచలమైన క్రీగంటి చూపులచే నతిశయించిన 
గొప్ప దయావర్షములచే భక్తులను సంతోష పెట్టుచున్నదియు, శ్రీశైలక్షేత్ర నివాసినియు, 
షద్దుణిశ్వర్య సంపన్నయు నగు శ్రీమాతను తలంచెదను. 


8. రాజన్మత్త మరాల మందగమనాం రాజీవ పత్రేక్షణాం 
రాజీవప్రభవాది దేవ మకుటై రాజత్సదాంభోరుహమ్‌ 
రాజీవాయత మంద మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం 
శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 


ప్రకాశించుచున్న మదించిన హంసవలె మెల్లని నడకగలదియు, తామర 
రేకులవంటి నేత్రములు గలదియు, బ్రహ్మ మొదలగు దేవతల కిరీటములచే 
ప్రకాశించుచున్న పాదపద్మములు గలదియు, అనేక పద్మములచే దట్టముగ 
నలంకరింపబడిన స్తనములు గలదియు, రాజరాజేశ్వరియు అనగా చక్రవర్తులకు 
కూడ చక్రవర్తినియు, శ్రీ శైలక్షేత్ర నివాసినియు, షడ్దుణశ్వర్య సంపన్నయునగు శ్రీమాతను 
తలంచెదను. 
4. షట్‌తారాంగణ దీపికాం శివసతీం షడ్రైరి వర్గాపహాం 
షట్‌ చక్రాంతర సంస్థితాం వరసుధాం షడ్యోగినీ వేష్టితామ్‌ 
షట్‌ చక్రాంచిత పాదుకాంచిత పదాం షడ్భావగాం షోడశీం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 


షట్తారలు ముంగిట దీపములుగ గలదియు, శివుని భార్యయు, కామ క్రోధాది 
అంతశ్ళ(త్రు సముదాయమును నశింప జేయునదియు, మూలాధారాది చక్రముల 
నారింటియందు నుండునదియు, శ్రేష్టమైన అమృతరూపిణియు, ఆరుగురైన డాకిని 
మున్నగు యోగినీ గణముతో కూడినదియు, షట్పక్రములచే నలంకరింపబడిన 
పాదుకలతోగూడిన పాదములు గలదియు, షడ్భావములతో నొప్పు నదియు, 
షోడశీమంత్ర రూపిణియునై శ్రీశైలక్షేత్రము నధివసించు షద్దుణైశ్వర్య సంపన్నయగు 
శ్రీమాతను స్మరింతును. 
5. శ్రీనాథాదృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం 
జ్ఞానాసక్త మనోజ యౌవన లస ద్గంధర్వ కన్యా దృతామ్‌ 
దీనానా మతివేల భాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


శ్రీనాథునిచే నాదరింపబడి ముల్లోకములను పాలించునదియు, శ్రీచక్రసంచారము 
చేయునదియు, జ్ఞానమునం దాసక్తిగల కామునిచేతను, జవ్వనముతో నొప్పారు 
గంధర్వకన్యల చేతను ఆదరింపబడునదియు, దీనులకు మితిలేని భాగ్యమును 
కలిగించునదియు, దివ్యములైన వస్తములచే నలంకరింప బడినదియునై శ్రీ శైల క్షేత్ర 
నివాసినియైన షద్దుణిశ్వర్య సంపన్నయగు శ్రీమాతను భావింతును. 


6. లావణ్యాధిక భూషితాంగ లతికాం లాక్షాలస ద్రాగిణీం 
సేవాయాత సమస్త దేవ వనితాం సీమన్త భూషాన్వితామ్‌ 

భావోల్లాస వశీకృత ప్రియతమాం భండాసుర చ్చేదినీం 

శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 


తళతళతో సొంపునింపు మేని తీగ గలదియు, లత్తుకవలె నెజుపు ఛాయగలదియు, 
సేవించుటకై యేతెంచిన సర్వదేవతా స్త్రీలు గలదియు, పాపట మణి భూషణములతో 
నొప్పునదియు, భావోద్రేకమున నాథుని (పరమశివుని) వశము చేసికొనినదియు, 
భండాసురుని కూల్చినదియు, శ్రీశైల క్షేత్రనివాసియు, షడ్డుణశ్వర్య సంపన్నయు నగు 
శ్రీమాతను భావింతును. 
7. ధన్యాం సోమ విభావనీయ చరితాం ధారాధర శ్యామలాం 
మున్యారాధన మేధినీం సుమవతాం ముక్తి ప్రదాన వ్రతామ్‌ 
కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలస న్మధ్యమాం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 
ధన్యురాలును, సాంబమూర్తిచే మిక్కిలి యెన్నదగిన చరిత్ర గలదియు, మేఘమువలె 
శ్యామలమైనదియు, మునులచే నిత్యము ఆరాదింప బడుపుష్పములతో వికసించుచున్న 
భూమాతవంటిదియు, మోక్షము ననుగ్రహించుట దీక్షగాగలదియు, కన్యలను 
పూజించుటయందు ప్రసన్నమైన హృదయము గలదియు, మొలనూలుతో నొప్పుచున్న 
నడుముగలదియు, శ్రీశైల క్షేత్ర నివాసినియు, షద్దుణిశ్వర్య సంపన్నురాలును అగు 
శ్రీమాతను భావింతును. 


8. కర్పూరాగరు కుంకుమాంకిత కుచాం కర్పూర వర్ణస్థితాం 
కృష్ణోత్మృష్ట సుకృష్ణ కర్మదహనాం కామేశ్వరీం కామినీమ్‌ 
కామాక్షీం కరుణారసార్ద హృదయాం కల్పాంతర స్థాయినీం 
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. 


కర్పూరము, అగరు, కుంకుమలచే పూయబడిన స్తనములుగలదియు, కర్పూర 
వర్ణముతో నుండునదియు, మిక్కిలి 'పెకలింపబడిన కర్మయ నెడి అగ్ని గలదియు, 
కోరికలకధీశ్వరియు, ప్రీ రూపిణియు, కామాక్షియు అనగా కంటిచే మన్మధుల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--లలోోోోోోోాధహా 


సృజించునదియు, దయారసముతో మెత్తనైన హృదయము గలదియు, ప్రళయ 
కాలమునందు గూడ నాశము లేనిదియు, శ్రీశైల క్షేత్ర నివాసినియు, షద్దుణైశ్వర్య 
సంపన్నయు నగు శ్రీమాతను భావింతును. 


9. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ గానప్రియామ్‌ 
గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతామ్‌ 
గంగా గౌతమ గర్గ సన్నుత పదాం గాం గౌతమీం గోమతీమ్‌ 
శ్రీశైలస్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే. 


గాయత్రీ రూపిణియు అనగా కీర్తించువారిని రక్షించునదియు, గరుడ ధ్వజయు, 
ఆకాశ సంచారిణియు, గంధర్వుల గానమునందు ప్రీతి గలదియు, గంభీరురాలును, 
గజముయొక్క నడకవలె విలాస గమనము గలదియు, పర్వతపుత్రియు, గంధముతోను 
అక్షతలతో నలంకరింపబడినదియు, గంగ, గౌతముడు, గర్జుడు వీరిచే పొగడబడిన 
పాదములు గలదియు, గోరూపిణియు, గౌతమీ నదీ రూపిణియు, గోమతీ నదీ 
రూపిణియు, శ్రీశైల క్షేత్ర నివాసినియు షద్దుణైశ్వర్య సంపన్నయు నగు శ్రీమాతను 
భావింతును. 

ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం (భ్రమరాంబాష్ట్రకం సంపూర్ణమ్‌. 


తీల ఆల ఆీల 


శారదా భుజంగప్రయాతాష్టకమ్‌ 


1. సువక్షోజ కుంభాం సుధా పూర్ణ కుంభాం 
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్‌ 
సదాస్యేందుబింబాం సదానోష్టబింబాం 
భజే శారదాంబా మజ'స్రం మదంబామ్‌. 


శోభన కుచకుంభ భాసురయ్రై, అమృతపూర్ణ కలశధారిణియై, పుణ్యాత్ముల 
కవలంబమై, అనుగ్రహమున కాశ్రయమై, చంద్రునివంటి నెమ్మోము, దొండపండు 
వంటి యధరము నొప్పు మాయమ్మను శారదాంబను భజించెదను. 


2. కటాక్షే దయార్రాం కరే జ్ఞానముద్రాం 
కలాభీ ర్వినిద్రాం కలాపై స్సుభద్రామ్‌ 
పురస్త్రీం వినిద్రాం పుర స్తుంగభద్రాం 
భజే శారదాంబా మజ(స్రం మదంబామ్‌. 
కటాక్షమునందు దయాగ్టతయు, కరమున జ్ఞానముద్రయు పూని నిర్నిద్రములగు 
కళలతో మంగళాభరణములతో, తుంగభద్రా తీరమున చైతన్యమూర్తియి యొప్పు మా 
యమ్మను శారదాంబను సేవించెదను. 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
ఫ్‌ కృత స్తో 


8. లలామాంక ఫాలాం లసద్దాన లోలాం 
స్వభక్తెకపాలాం యశశ్రీకపోలామ్‌ 
కరే త్వక్షమాలాం కనత్రత్నలోలామ్‌ 
భజే శారదాంబా మజ(స్తం మదంబామ్‌. 


నెన్నుదుట తిలకముదాల్చి గానము నాలింపవేడ్మగలదై భక్తుల బాలింప నుబలాట 
పడునదై కీర్తిగన్న చెక్కిళ్ళుగలదై చేత నక్షమాల దాల్చియుండు మాయమ్మను శారదాంబను 
భజించెదను. 


4. సుసీమంతవేణీం దృశా నిర్దితైణీం 
రమత్మీరవాణీం నమ ద్వజపాణీమ్‌ 
సుధా మంధరాస్యాం ముదాచింత్యవేణీం 
భజే శారదాంబా మజ(స్రం మదంబామ్‌. 


చక్కని పాపట గలది, ఆడులేడిని గెలుచు చూపులు కలది, చిలుక పలుకులకు 
గుల్మునది, ఇంద్రుని చే నమస్మరింపబడునది, అమృతముచే నిండిన నెమ్మోము గలది, 
ఊహింపరాని వేణీశోభగలది యగు మా అమ్మను శారదాంబను మొక్కెదను. 
ర్‌. సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం 
లస త్సల్ల తాంగీ మనంతా మచింత్యామ్‌ 
స్మరే త్తాపసైః సంగపూర్వ స్థి సితాం తాం 
భజే శారదాంబా మజ(సం మదంబామ్‌. 


అత్యంత శాంతమూర్తి అత్యంత సుందరమూర్తి, కన్నుల తుద ముసిరిన జుట్టుగలది, 
తీగవంటి మేనుగలది, అనంత, అచింత్యయునై తాపసులతోడి సంగము గల్లియున్న 
మా అమ్మను శారదాంబను భజించెదను. 


6. కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే 
మరాలే మదేభే మహోక్షేలి ధి రూఢామ్‌ 
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం 
భజే శారదాంబా మజ(స్తం మదంబామ్‌. 


లేడిమీద, గుజ్బముమీద, సింహముమీద, గరుత్మంతునిమీద, హంసమీద, 
మదపుటేనుగుమీద, మహావృషభముమీద నధిష్టించి మహానవమినాడు సామవేద 
రూపిణియైయుండు మా అమ్మను శారదాంబను భజించెదను. 


7. జ్వలత్మాంతి వహ్నిం జగన్మోహనాంగీం 
భజే మానసాంభోజ సుభ్రాంత భృంగీమ్‌ 
నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం 
భజే శారదాంబా మజ(స్తం మదంబామ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ —4e 


జ్వలించు కాంతిగల యగ్ని రూపిణిని, జగన్నోహినిని, మనస్సనెడి తామర 
పూవునందు వ్రాలు ఆడు తుమ్మెదను, తన గూర్చిన సంకీర్తన సంగీత నృత్యముల 
యొక్క శోభయే స్వరూపముగాగల మా అమ్మను శారదాంబను భజించెదను. 
8. భవాంభోజనేత్రాజ సంపూజ్యమానాం 
లస న్మందహాస ప్రభా వక్ర చిహ్నామ్‌ 
చల చ్చంచలా చారు తాటంక కర్ణాం 
భజే శారదాంబా మజ(స్తం మదంబామ్‌. 
శివ, విష్ణు, బ్రహ్మలచే బూజింపబడునది, మందహాసప్రభ లొలుకు నెమ్మోము 
గలది, చలించు మెజపుదీగవలె మెజయు తాటంకముల నింపు గుల్ము చెవులు గలదియు 
నగు మా అమ్మ శారదాంబను మొక్కెదను. 
ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం శారదాభుజంగ ప్రయాత స్తోత్రమ్‌ నంవూర్ధమ్‌. 


జీల ఆీల ఆీల 


మీనాక్షీ పంచరత్నమ్‌ 


1. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం, కేయూర హారోజ్జ్వలాం 
బింబోష్టీం స్మితదన్త పంక్తి రుచిరాం, పీతామృరాలంకృతామ్‌ 
విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవితపదాం, తత్త్వ స్వరూపాం శివాం 
మీనాక్షీం ప్రణతో9 స్మి సంతత మహం, కారుణ్య వారాం నిధిమ్‌. 


ఉదయించిన వేయికోట్ల సూర్యులతో సమానమైనది, దండకడియములతో, 
హారములతో (ప్రకాశించునది, దొండపండు వంటి క్రింది పెదవి గలది, మంద 
హాసముతోంగూడిన దంతపంక్తిచే అందమయినది, పీతాంబరమును ధరించి 
అలంకృతయినది, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు వీరిచే సేవింపబడిన పాదములు గలది, 
యథార్థజ్ఞాన స్వరూపిణియైనది, మంగళకరియెనది, దయాసముద్రయైనది యగు 
మీనాక్షీదేవిని నే నెల్లప్పుడు నమస్మరించుచున్నాను. 
2. ముక్తాహార లసత్మిరీట రుచిరాం, పూర్ణేందు వక్రప్రభామ్‌ 
శింజ న్నూపుర కింకిణీ మణిధరాం, పద్మప్రభా భాసురామ్‌ 
సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతామ్‌, వాణీ రమా సేవితాం 
మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం, కారుణ్య వారాం నిధిమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


ముత్యాల పేటలతో ప్రకాశించుచున్న కిరీటముచే అందమయినది, పూర్ణ చంద్రుని 
బోలిన ముఖకాంతిగలది, ధ్వని చేయుచున్న అందెలు, చిబుగంటలు, మణులు 
ధరించినది, పద్మరాగమణుల కాంతిచే ప్రకాశించునది, సకలమైన అభీష్టములను 
ఇచ్చునది, పర్వతసుతయైనది (పార్వతీ స్వరూపిణి), సరస్వతీ, లక్ష్మీలచే సేవింపబడు 
నదియు యగు మీనాక్తీదేవిని నే నెల్లప్పుడు నమస్మరించుచున్నాను. 
8. శ్రీవిద్యాం శివవామభాగనిలయాం, హ్రీంకారమంత్రోజ్జులాం 
శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం, శ్రీమత్స భానాయకీమ్‌ 
శ్రీమ త్నణ్యుఖ విఘ్న రాజ జననీం, శ్రీమజ్జగన్నోహినీం 
మీనాక్షీం ప్రణతో౭_స్మి సంతత మహం, కారుణ్య వారాం నిధిమ్‌. 


శ్రీ విద్యా స్వరూపిణి, పరమశివుని వామభాగమునందుండునది, హ్రీంకార 
మంత్రముచే ప్రకాశించునది, శ్రీ చక్రమందు బిందువునకు మధ్యమునందుండునది, 
శ్రీ సంపన్నమైన శైవ సంఘ సభకు నాయికయైనది, శ్రీమంతులయిన కుమారస్వామి, 
విఘ్ననాథులకు తల్లియెనది, శ్రీమతియై జగత్తును మోహింపజేయు దయా సముద్రయైన 
మీనాక్షీ దేవి నెల్లప్పుడు నమస్మరించుచున్నాను. 


4. శ్రీమత్సుందర నాయకీం భయహరాం, జ్ఞానప్రదాం నిర్మలాం 
శ్యామాభాం కమలాసనార్చితపదాం, నారాయణ స్యానుజామ్‌ 
వీణావేణుమృదంగ వాద్య రసికాం, నానావిధాడంబికాం 
మీనాక్షీం ప్రణతో౭_స్మి సంతత మహం, కారుణ్య వారాం నిధిమ్‌. 


సకలైశ్వర్య సంపన్నుండైన సుందరేశ్వరునకు రాణియైనది, భయమును 
పోగొట్టునది, జ్ఞానము నిచ్చునది, నిర్మలమైనది, శ్యామలవర్ణము కలది, బ్రహ్మచే 
పూజితమైన పాదపద్మములు గలది, నారాయణునకు సోదరియయినది, వీణ, పిల్లన 
(గోవి, మద్దెల అను వాద్యము లందు విశేషాస క్తి గలది, బహు విధములయిన 
హంగు గలదై దయా సముద్రయైన మీనాక్షీ దేవిని నే నెల్లప్పుడు నమస్మరించుచున్నాను. 


5. నానాయోగి మునీంద్ర హృన్నివసతిం, నానార్థ సిద్ధిప్రదాం 
నానాపుష్ప విరాజితాంఘ్రి యుగళాం, నారాయణే నార్చితామ్‌ 
నాదబ్రహ్మమయీం పరాత్సరతరాం, నానార్థ తత్త్వాత్మికామ్‌ 
మీనాక్షీం ప్రణతో౭_స్మి సంతత మహం, కారుణ్య వారాం నిధిమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు----ోోోరతా 


సకల యోగుల, మునుల హృదయములందు నివసించునది, వివిధ పురుషార్ధసిద్ధి 
నిచ్చునది, వివిధములయిన పూవులచే అలంకృతమైన పాద ద్వంద్వముగలది, 
నారాయణునిచే పూజింపంబడినది, నాద (బ్రహ్మ స్వరూపిణి, పరము కంటె 
పరతరయైనది, సకల పదార్థ తత్త్వ స్వరూపిణి, దయాసముద్రయు నయిన మీనాక్షీ 
దేవిని నే నెల్లప్పుడును నమస్మరించున్నాను. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం మీనాక్షీ పంచరత్నం సంపూర్ణమ్‌. 


ఆల జీల ఆీఐ 


1. శ్రీవిద్యే! శివవామభాగనిలయే ! శ్రీ రాజరాజార్చి తే ! 
శ్రీనాధాది గురుస్వరూపవిభవే! చింతామణీ పీఠికే ! 
శ్రీవాణీగిరిజానుతాంఘికమలే! శ్రీశాంభవి! శ్రీశివే! 
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే! మాం పాహి మీనాంబికే! 


శ్రీ విద్యాన్వరూపిణీ |! పరమశివుని వామభాగమునందుండుదానా! 
సంపదధిపతియైన కుబేరునిచే పూజింపబడినదానా! లక్ష్మీపతి మొదలయిన గురువుల 
స్వరూపవైభవము కలదానా! చింతామణి మయమైన పీఠము కలదానా! లక్ష్మీ, సరస్వతీ, 
గౌరీదేవులచే కీర్తింపబడిన పాదపద్మముల కలదానా ! శ్రీ శాంభవీ! మంగళస్వరూపిణీ! 
మలయధ్యజ మహారాజసుతా! తల్లీ! మీనాక్షీ దేవీ! నన్ను రక్షింపుము. 


2. చక్రస్థే! చపలే! చరాచర జగన్నాథే! జగత్పూజితే! 
ఆర్హాలీ వరదే! నతాభయకరే! వక్షోజభారాన్నితే! 
విద్యే! వేదకలాపమౌళివిదితే! విద్యుల్లతా విగ్రహే! 
మాతః! పూర్ణ సుధారసార్ద హృదయే! మాం పాహి మీనాంబికే! 


శ్రీ చక్రమందుండి కదలనిదానా! చరాచర జగత్తునకు పాలకురాల వైనదానా! 
లోకములచే పూజింపంబడినదానా! ఆర్త సంఘమునకు వరము లిచ్చుదానా! శిరసు 
వంచినవారి కభయమిచ్చుదానా! అమృతమయ పయోధరభారముతోంగూడిన దానా! 
జ్ఞానస్వరూపిణీ! వేదాంత వేద్యురాలా! మెఅపుతీంగవంటి శరీరము కలదానా! తల్లీ! 
సంపూర్ణమయిన అమృతరసముచే తడిసిన హృదయము గలదానా! మీనాక్షీ దేవీ! 
నన్ను రక్షింపుము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


8. కోటీరాంగద రత్నకుండలధరే! కోదండ బాణాంచితే! 
కోకాకార కుచద్వయోపరి లస! త్రాలంబి హారాంచితే! 
శింజన్నూపుర పాదసారస మణీ! శ్రీపాదుకాలంకృతే! 
మద్దారిద్య భుజంగ గారుడ ఖగే! మాం పాహి మీనాంబికే ! 


కిరీటము, దందకడియములు, రత్నమయమైన కర్ణాభరణములు ధరించినదానా! 
ధనుర్భాణములతో గూడినదానా! చక్రవాకాకారము గల కుచద్వంద్వమునందు 
వ్రేలాడుచున్న ముత్యాల హారములతో గూడినదానా! మోగుచున్న అందెలు గల 
పాదపద్మమణులందు శ్రీ పాదుకలు తొడిగి అలంకృతయైనదానా! నా దారిద్యమనెడు 
సర్పమునకు గరుడపక్షియైనదానా! మీనాక్షీ దేవీ! నన్ను రక్షింపుము. 


4. బ్రహ్మేశాచ్యుత గీయమాన చరితే! (ప్రేతాసనాంతనస్థితే | 
పాశోదంకుశ చాప బాణ కలితే! బాలేందుచూడాంచితే ! 
బాలే! బాలకురంగ లోలనయనే ! బాలార్క కోట్యుజ్వలే | 
ముద్రారాధిత దేవతే! మునిసుతే! మాం పాహి మీనాంబికే ! 


(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే కీర్తింపబడుచున్న చరిత్రము గలదానా! 
పంచప్రేతాసనాగ్రమునందున్న దానా! పాశము, ఎత్తియున్న అంకుశము, ధనుస్సు చేతులం 
దొప్పుచున్న దానా! బాల చంద్రుని శిరోభూషణముగం దాల్చినదానా! బాలా! లేండిపిల్ల 
చూపులవలె బెదరు చూపులు గలదానా! కోటి బాలసూర్యులవలె ప్రకాశించుదానా! ముద్రలచే 
ఆరాధింపంబడు దేవతా! మునికన్యా! మీనాక్షీ దేవీ!, నన్ను రక్షింపుము. 


5. గంధర్వామర యక్ష పన్నగ నుతే! గంగాధరాలింగితే ! 
గాయత్రీ గరుడాసనే! కమలజే! సు శ్యామలే! సుస్ధితే! 
ఖాతీతే! ఖలదారు పావకశిఖే! ఖద్యోతకోట్యుజ్ఞ్వలే | 
మంత్రారాధిత దైవతే! మునిసుతే! మాం పాహి మీనాంబికే! 


గంధర్వులచే, దేవతలచే, యక్షులచే, నాగులచే స్తుతింపబడుదానా! పరమేశ్వరునిచే 
ఆలింగనము చేసికొనబడినదానా! గాయత్రీ గరుడాసన స్వరూపిణీ! పద్యోద్భవవైన 
లక్ష్మీ స్వరూపిణీ! యోగ్యమయిన శ్యామలవర్ణము కలదానా! బాగుగ నుండినదానా! 
పంచభూతాతీతురాలా! దుష్టులను కట్టెలకు అగ్ని జ్వాలయైనదానా! కోటి మెబుపులవలె 
ప్రకాశించుదానా! మంత్రములచే ఆరాధింపంబడు దేవతా స్వరూపిణీ! మునిపుత్రీ! 
మీనాక్షీ దేవీ! నన్ను రక్షింపుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు----ోరలి 


6. నాదే! నారద తుమ్బురాద్యవినుతే! నాదాంత నాదాత్నికే ! 
నిత్యే! నీలలతాత్నికే! నిరుపమే! నీవారశూకోపమే! 
కాంతే! కామకలే! కదంబనిలయే! కామేశ్వరాంకస్థితే! 
మద్విద్యే! మదఖీష్టకల్పలతికే! మాం పాహి మీనాంబికే! 


నాదస్వరూపిణీ! నారద తుంబురాది దేవగాయకులచే వివేషముగ నుతింప 
బడినదానా! నాదములన్నిటికి తుదినున్న నాదస్వరూపిణీ! నిత్యురాలా! నీల లతా 
స్వరూపిణీ! సాటిలేనిదానా! నివ్వరి ధాన్యపు ముల్లునకు సాటియైనదానా (పరమ 
సూక్ష్మరూపిణి యనుట)! మనోహరమైనదానా! కామకలా స్వరూపిణీ! కదంబవనవాసినీ! 
కామేశ్వరుని యెడిలో నున్నదానా! నా విద్య (జ్ఞానము లేక మంత్రము) అయినదానా! 
నా కోరికల నిచ్చుటకు కల్పవృక్షమైనదానా! మీనాక్షీ దేవీ! నన్ను రక్షింపుము. 


7. వీణానాద నిమీలితార్దనయనే ! విస్రస్తచూలీభరే ! 
తాంబూలారుణపల్లవాధరయుతే ! తాటంక హారాన్వితే | 
శ్యామే! చంద్రకలావతంసకలితే ! కస్తూరికాఫాలికే ! 
పూర్ణే! పూర్ణ కళాభిరామవదనే ! మాం పాహి మీనాంబికే ! 


వీణానాదముచే మూసికొన్న సగము కన్నులుగలదానా! విడిపోయిన జడముడి 
కలదానా! తాంబూల సేవనముచే నెజ్జినయిన చిగురువంటి పెదవులు గలదానా! 
కమ్మలు, హారములు కలదానా! శ్యామలాదేవీ! చంద్రరేఖభాభూషణభూషితురాలా! కస్తూరీ 
తిలకములతోం గూడిన ఫాల తలము గలదానా, పరిపూర్ణురాలా! సంపూర్ణ కలలుగల 
చంద్రునివలె మనోహరమైన ముఖము గలదానా! మీనాక్షీ దేవీ! నన్ను రక్షింపుము. 
8. శబ్ద్బబ్రహ్మమయీ చరాచరమయీ ! జ్యోతిర్మయీ వాజ్మయీ 
నిత్యానందమయీ నిరంజనమయిీ ! తత్త్వంమయీ చిన్మయీ 
తత్తాతీతమయీ పరాత్పరమయీ! మాయామయీ శ్రీమయీ 
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ! మాం పాహి మీనాంబికే. 
శబ్దబ్రహ్మ స్వరూపిణీ! చరాచరప్రపంచ స్వరూపిణీ! జ్యోతి స్వరూపిణి! వాగ్రూపిణీ! 
శాశ్వతానంద స్వరూపిణీ! నిరంజన స్వరూపిణీ! తత్‌ త్వమ్‌ పదార్ధ స్వరూపిణీ! చిత్స్వరూపిణీ! 
తత్తావృత స్వరూపిణీ! మాయాస్వరూపిణీ! పరాత్పర స్వరూపిణీ! శ్రీవిద్యా స్వరూపిణీ! 
సకలైశ్వర్య స్వరూపిణీ! సదాశివ స్వరూపిణీ! మీనాక్షీ దేవీ! నన్ను రక్షింపుము. 
ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం మీనాక్షీ స్తోత్రమ్‌ సంవూర్హమ్‌. 


ఆీఅ ఆీల ఆీబ 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


కనక ధారా స్తోత్రమ్‌ 


వందే వందారు మందారం ఇందిరా నందకందలం 
అమందానంద సందోహం బంధురం సింధురాననం 
1. అంగంహరేః పులక భూషణ మాశ్రయంతీ 
భృంగాంగ నేవ ముకులాభరణం తమాలమ్‌ 
అంగీక్ళ తాఖిల విభూతి రపాంగలీలా 
మాంగల్య దాస్తు మమ మంగళ దేవతాయాః 


పులకాలంకృతమైన శ్రీహరి శరీరమును ఆడు తుమ్మెద మొగ్గలచే అలంకృతమైన 
తమాలవృక్షమును వలె ఆశ్రయించి యున్నదై, సకలైశ్వర్యములను శరీరముగాం 
జేసికొన్న మంగళ దేవతయైన శ్రీ మహాలక్ష్మీ క్రీగంటిచూపు నాకు మంగళ పరంపర 
నిచ్చునది యగుగాక! 


2. ముగ్గా ముహు ర్విదధతీ వదనే మురారేః 
ఢ్రైమ త్రపా ప్రణిహితాని గతాగతాని 
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలే యా 
సామే శ్రియం దిశతు సాగరసంభవాయాః 
ముద్దరాలై యివతె మురారి ముఖమునందు, పద్మమునందు ఆడు తుమ్మెదవలె 
ప్రేమతో సిగ్గుతో గూడిన మాలాకృతిగల చూపుల రాకపోకలను చేయుచుండునో 
అట్టి క్షీరసాగర కన్య చూపులమాల నాకు సంపద నిచ్చుంగాక. 


8. విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్ష 
మానద్దహేతు రధికం మురవిద్విషో౭_పి 
ఈష న్నిషీదతు మయి క్షణ మీక్షణార్థ 
మిందీవరోదర సహోదర మిందిరాయా. 
సకల దేవరాజులకు వారివారి పదవీ విలాసముల నిచ్చుటకు సమర్థమైనది, 


మురారికిని విశేషముగ ఆనందకారణమైన పద్మగర్భ సోదరిరైన లక్ష్మీ దేవి సగము 
చూపు కొంచెముగా నా మీద ప్రసరించురగాక. 


4. ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ల 
మానందకంద మనిమేష మనంగతంత్రమ్‌ 
ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం 
భూత్యై భవేన్మమ భుజంగశయాబ్ఞనాయాః. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లలోోోోోోోారలా 


సంతోషముతో కన్ను మూతపడియున్న శ్రీ మహావిష్ణు మూర్తిని పొంది, 
ఆనందమునకు మూలమై రెప్పపాటులేక మన్మథ పరవశమైన, కొంచె మోరగ నున్న 
నల్ల గ్రుడ్లు జేప్పలుగల శేషశాయి యిల్లాలి (లక్ష్మీ దేవి) చూపు నాకు సంపద నిచ్చునది 
యగుగాక. 


5. బాహ్వంతరే మధుజితః (్రితకౌస్తుభే యా 
హారావళీవ హరినీలమయీ విభాతి 
కామప్రదా భగవతో9 పి కటాక్షమాలా 
కల్యాణమావహతు మే కమలాలయాయాః. 


కౌస్తుభమణి దాల్చిన మధుసూదన దేవుని వక్షస్టలమునందు ఇంద్ర నీల 
మణిమయ హారముల వరసవలె నెవతె ప్రకాశించుచున్నదో, భగవంతునకును కోరిన 
కోరికల నిచ్చునట్టి కమలాలయ (లక్ష్మీ దేవి) కటాక్షము నాకు మంగళమును 
కలిగించుగాక. 


6. కాలాంబుదాలి లలితోరసి కైటభారే 
ర్థారాధరే స్ఫురతి యా తటిదంగ నేవ 
మాతు స్సమస్తజగతాం మహనీయమూర్తి 
ర్భద్రాణి మే దిశతు భార్గవకన్యకాయాః 
కైటబారి (విష్ణుని) నల్లని మేఘమాలవలె అందమైన వక్షస్థలము నందు సీల 
మేఘము నందు మెజుపుతీంగవలె నెవతె మెఅయుచున్నదో, సకలలోకములకు తల్లి 
యైన లక్ష్మీ దేవి యొక్క మూర్తి నాకు మంగళముల నిచ్చుంగాక. 


7. (ప్రాప్తం పదం ప్రథమతః ఖలు య(త్రభావా 
న్మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన 
మ య్యాపతే త్తదిహ మంధర మీక్షణార్ధం 
మందాలసం చ మకరాలయ కన్యకాయాః 


ఏ దేవి చూపు ప్రభావమువలన మాంగల్యమును పొందిన మధుసూదను నందు 
మన్మధునిచే స్థానము పొందబడెనో; మంధరము మందము అలసమును అయిన 
క్షీరసాగర కన్య యొక్క సగము చూపు ఇక్కడ నా మీంద ప్రసరించుం గాక. 

8. దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబు ధారా 

మస్మి న్నకించన విహంగశిశౌ విషళ్లే 

దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం 
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


దయయను చల్లని గాలిగల నారాయణ ప్రేయసియైన లక్ష్మీ దేవి చూపను 
మేఘము దుఃఖించుచున్న ఈ దరిద్రుండను పిల్లపక్షికి దుష్మర్మమను ఎండ వేడిమిని 
చిరకాలము దూరముగా తొలగించి, ధనమను నీటిధారను కురియుంగాక. 


9. ఇష్టావిశిష్టమతయో9 పి యయా దయార్ధ 
దృష్ట్యా త్రివిష్ట్టపదం సులభం లభన్సే 
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం 
పుష్టిం కృషష్ణ మమ పుష్కర విష్టరాయాః. 


యాగములచే చిత్తశుద్ధిని పొందనివారును, ఏ దేవి దయార్ధ దృష్టిచే స్వర్ణ 
స్థానమును సులభముగ పొందుచున్నారో, వికసించిన పద్మ మధ్యకాంతిగల 
పద్మాసనయైన లక్ష్మీ దేవి దృష్టి నాకు పుష్టిని చేయుగాక. 
10. గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి 
శాకంభ రీతి శశిశేఖర వల్ల భేతి 
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై 
తస్యై నమ గస్రిభువనైకగురో స్తరుణ్యై. 
వాగ్గేవతయని, గరుడధ్వజ, సుందరియని, శాకంభరియని, చంద్రశేఖరుని 
(ప్రేయసియని, జగత్‌ సృష్టి స్థితి ప్రళయ విహారము లందుండిన, త్రిలోక గురువైన 
శ్రీహరి యిల్లాలికి నమస్కారము. 
11. (శ్రుత్యై నమో౭_స్తు శుభకర్మ ఫలప్రసూత్తై 
రత్యై నమో౭_స్తు రమణీయ గుణార్థవాయై 
శక్తై నమో౭_స్తు శతపత్ర నికేతనాయై 
- పుష్టై నమో౭-స్తు పురుషోత్తమ వల్లభాయై. 
శుభమయిన ఫలములు కనునట్టి వేదమాతకు నమస్కారము. మనోహరమయిన 
గుణములకు సముద్రమైన ప్రీతిదేవతకు నమస్కారము. పద్మవాసిని యయిన శక్తికి 
నమస్కారము. పురుషోత్తముని ప్రేయసియయిన సంపద్దేవతకు నమస్కారము. 


12. నమో స్తు నాళీకనిభాననాయై 
నమో9 స్తు దుగ్గోదధి జన్మభూమ్యై 
నమో౭_స్తు సోమామృత సోదరాయై 
నమో9 స్తు నారాయణ వల్ల భాయి. 


పద్మమువంటి ముఖముగల యామెకు నమస్మారము. పాలసముద్రము నుండి 
పుట్టిన యామెకు నమస్కారము. చంద్రునకు అమృతమునకు సోదరియెన యామెకు 
నమస్మారము. నారాయణ ప్రేయసికి నమస్మారము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు----ోోోోోరలా 


13. సంపత్మరాణి సక లేంద్రియనన్లనాని 
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి ! 
త్వద్వన్దనాని దురితాహరణోద్యతాని 
మామేవ మాత రనిశం కలయన్తు నాన్యమ్‌. 
పద్మలోచనయిన తల్లీ! పూజ్యురాలా! సంపదలు కలిగించునవి, సకలేంద్రియ 
ములను సంతసింపజేయునవి, సామ్రాజ్యము నిచ్చు వైభవముగలవి, పాపములను 
సమూలముగ పోంగొట్టుటకు దోహద పడు నీ పాదములకు నమస్కారము. 


14. యత్మటాక్ష సముపాసనా విధిః 

సేవకస్య సకలార్థసంపదః 

సంతనోతి వచనాంగ మానసై 
స్వాం మురారిహృదయేశ్వరీం భజే. 


ఏ తల్లి క్రీగంటి చూపు నారాధించుట సేవకునకు సకల పురుషార్థ సంపదలను 
సమృద్ధముగం గలిగించునో, అట్టి మూరారి హృదయేశ్వరివైన నిన్ను వాక్కాయ 
మానసములతో సేవించెదను. 


15. సరసిజ నిలయే! సరోజహ స్తే! 
ధవళతమాంశుక గంధమాల్యశోభే! 

భగవతి ! హరివల్లభే! మనోజ్ఞే! 
త్రిభువనభూతికరి! ప్రసీదమహ్యమ్‌. 


పద్మాలయా! పద్మహస్తా! తెల్లని వస్త్రముల, గంధముల, పూలమాలల కాంతి 
గలదానా! మూడు లోకములకు నైశ్వర్యము కలిగించుదానా! భగవతీ! విష్ణు ప్రియా | 
మనోహారిణీ! నాయెడ ప్రసన్నవగుము. 


16. దిగ్గస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట 
స్వర్వాహినీ విమల చారు జలఫ్లతాంగీమ్‌ 
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష 
లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధీ పుత్రీమ్‌. 


దిగ్గజములచే బంగారు కలశముల నుండి వంచబడిన ఆకాశగంగ యందలి 
విమలజలములచే స్నానము చేయింపబడిన యొడలు గల్లి క్షీరసాగర పుత్రియెన, 
అశేషలోక ప్రభువైన శ్రీహరి కిల్లాలైన జగజ్జననిని ప్రాత సమయమున నమస్మరింతును. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


17. కమలే! కమలాక్ష వల్ల భే! త్వం 
కరుణా పూర తరంగితై రపాంగైః 
అవలోకయ మామకించనానాం 
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః 
లక్ష్మీదేవీ! పుండరీకాక్షుని ప్రేయసీ! నీవు దయాప్రవాహ తరంగితములైన 
క్రీగంటి చూపులతో, దరిద్రులలో అగ్రగణ్యుండను, నీ దయకు కల్ల కపట మెటుంగని 
ముఖ్య పాత్రమనైన నన్ను చూడుము. 
18. స్తువన్తి యే స్తుతిభిరమీభి రన్వహం 
త్రయీమయీం టత్రిభువనమాతరం రమామ్‌ 
గుణాధికా గురుతరభాగ్యభాగినో 
భవన్తి తే భువి బుధ భావితాశయాః. 
వేదత్రయ స్వరూపిణియై, త్రిలోకమాతయైన లక్ష్మీదేవిని అనుదినమును ఎవరీ 
స్తుతులతో స్తుతించెదరో, వారు సద్దుణాధికులై, విస్తారమయిన భాగ్యమును పొందువారై 
యీ భూమిమీద విద్వాంసులు మననము చేయు ఆశయములు గల వార లగుచున్నారు. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్తాద కృతః కనకధారా స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌. 


ఆీఐ ఆల ఆీల 


1. బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లి ముల్లాసయంతీ 

స్వర్లోకాదాపతంతీ కనక గిరిగుహా గండ శైలాత్‌ స్థలంతీ 

క్షోణీషృష్టే లుఠంతీ దురిత చయచమూ ర్నిర్భరం భర్పయంతీ 
పాథోధిం పూరయంతీ సుర నగరసరిత్‌ పావనీ నః పునాతు. 


(బ్రహ్మాండమును భేదించుచు శివుని జటాజూటమును ప్రకాశింపజేయుచు 
స్వర్ణమునుండి పడుచున్నదైె మేరుపర్వతపు చరియనుండి జారుచు భూమియందు దొర్లుచు 
పాప సముదాయ మనెడి సేనలను మిక్కిలి బెదరించుచు సముద్రమును పూరించుచు 
నున్న పవిత్రమైన గంగానది మమ్ము పవిత్రముచేయు గాక! 

2. ఆదా వాది పితామహస్య నియమ వ్యాపారమాత్రే జలం 
పశ్చా త్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం 
భూయ శృంభు జటా విభూషణ మణి ర్హహ్నో ర్మహర్షే రియం 
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __  —(47 


ఈ గంగానది ప్రారంభమున బ్రహ్మదేవుని సృష్టియం దేర్పడిన జలముగను, 
పిమ్మట విష్ణు దేవుని పవిత్రమైన పాదోదకముగను, తరువాత శివుని జటాజూట మణిగను, 
పిదప జహ్ను మహర్షి కన్యకగను, పిమ్మట పాపములు పారద్రోలు భాగీరథీ దేవిగను 
కనబడుచున్నది. 


8. శెలేంధద్రా దవతారిణీ నిజజలే మజ్జ జ్ఞనోత్తారిణీ 
పారావారవిహారిణీ భవభయ గ్రేణి సముత్సారిణీ 
శేషాహేరనుకారిణీ హరశిరో వల్లీ దలాకారిణీ 
కాశీ ప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ. 


మనోహరమైన గంగానది హిమవత్సర్వతము నుండి అవతరించి తన నీటియందు 
స్నానమాడువారిని తరింపజేయుచు, సముద్రమున విహరించుచు, సంసారభయమును 
దూరముచేయుచు, శేషసర్పము ననుకరించుచు శివుని శిరోభూషణమై కాళీ ప్రాంతమున 
విహరించుచు నొప్పుచున్నది. 
4. కుతో. వీచి ర్వీచి స్తవ యది గతా లోచనపథం 
త్వ మాపీతా పీతాం బర పుర నివాసం వితరసి 
త్వదుత్సంగే గంగే ! పతిత యది కాయ స్తనుభృతాం 
తదా మాత! శాత క్రతవ పద లాభో9_ ప్యతిలఘుః. 
ఓ తల్లీ! నీ తరంగము చూడబడె నేని వానికి దుఃఖ మెక్కడిది ? నీవు త్రాగ 
బడినదానవై వైకుంఠ నివాసము నిత్తువు. ఓ గంగా! నీ యందు శరీరముపడిన 
మనుజులకు ఇంద్రపదవికూడ మిక్కిలి సులభము. 


5. గంగే! తైలోక్యసారే! సకల సురవధూ ధౌత విస్తీర్ణ తోయే! 
పూర్ణ బ్రహ్మ స్వరూపే! హరిచరణ రజో హారిణి! స్వర్గమార్డే ! 
ప్రాయశ్చిత్తం యది స్యా త్తవ జలకణికా బ్రహ్మహత్యాదిపాపే 
కస్త్వాం స్తోతుం సమర్థ? ప్రిజగ దఘహరే! దేవీ! గంగే! ప్రసీద. 


ముల్లోకముల సారమైనదానా! సమస్త దేవతా ప్రీలచే క్షాలితమైన నీరు గలదానా! 
పరబ్రహ్మ స్వరూపిణీ! విష్ణుపాదములను క్షాలన చేసినదానా! స్వర్గమునకు మార్గమైనదానా! 
ఓ గంగానదీ! (బ్రహ్మహత్య మున్నగు పాపమునకు నీ జలబిందువు ప్రాయశ్చిత్తమన్నవచో, 
నిన్ను స్తుతించుట కెవడు సమర్ధుడు ? ముల్లోకముల పాపమును పోగొట్టు ఓ గంగాదేవీ! 
అనుగ్రహింపుము. 


0D — — —క్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


6. మాత ర్జాహ్నవి! శంభుసంగవలితే ! మౌలౌ నిధా యాంజలిం 
త్వత్తీరే వపుషో9_వసానసమయే నారాయణాంఘిద్వయమ్‌ 
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే 
భూయా దృక్తి రవిచ్యుతా హరిహరాద్ర్వైతాత్మికా శాశ్వతీ. 

ఓ తల్లీ! శంభుని సాంగత్యముతో నొప్పు జాహ్నవీ! నీ తీరమునందు శరీరవసాన 
సమయమునందు శిరస్సున దోసిలొగ్గి శ్రీమన్నారాయణుని పాదపద్మములను 
ఆనందముతో స్మరించుచున్న నాకు ప్రాణప్రయాణకాలమున ఎడతెగని హరిహరా 
భేదరూపమగు భక్తి స్థిరమైనదై కలుగుగాక ! 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతః గంగాష్టకమ్‌ నంవూర్ణమ్‌. 
(అష్టకము అని పేరు గలదు కాని ఆరు శ్లోకములే లబ్బమైనది. ) 


జీల ఆఅ ఆల 


శ్రీమణికర్ణి కాష్టకమ్‌ 


1. త్వత్తీరే మణికర్ణి కే ! హరిహరౌ సాయుజ్య ముక్తి ప్రదౌ 
వాదం తౌ కురుతః పరస్పర ముభౌ జంతోః ప్రయాణోత్సవే 
“మద్రూపో మనుజో9_య మస్తు” హరిణా ప్రోక్త శ్శివ స్తత్‌ క్షణాత్‌ 
తన్మధ్యాద్‌ భృగులాంఛనో గరుడగః పీతాంబరో నిర్గతః. 


ఓ మణికర్ణికా! సహయోగమును, మోక్షమును నిచ్చు హరిహరులు నీ తీరము 
నందు ప్రాణి యొక్క అవసానదశ విషయమై పరస్పరము వాదము చేయుచున్నారు. 
“ఈ జనుడు నామరూపము గలవాడగుగాక” అని విష్ణువు పలుకగనే వాని మధ్య 
నుండి వెంటనే శివునితో మృతడైన ఆమానవుడు స్వలాంఛనములతో గరుడారూఢుడై 
పీతాంబరధారియై బయలుదేరెను. 


2. ఇంధ్రాద్యా స్తిదశాః పతంతి నియతం భోగక్షయే తే పున 
ర్జాయంతే మనుజా స్తతోల_పి పశవః కీటాః పతంగాదయః 
యే మాత! ర్మణికర్ణి కే! తవ జలే మజ్జంతి నిష్మల్మషాః 
సాయుజ్యే9 పి కిరీట కౌస్తుభధరాః నారాయణాస్స్యుర్నరాః. 


ఇంద్రాదిదేవతలు పుణ్యఫలానుభవము ముగిసినంతనే మనుజులుగనో, 
పశువులుగనో, పురుగులుగనో, పక్షులు మొదలగువాని రూపుగనో పుట్టుదురు. “క్షీణే 
పుణ్య మర్యలోకం విశంతి” - భగవద్గీత. ఓ తల్లీ ! మణికర్ణికా ! నీ నీట మునిగిన 
మానవులు పాపరహితులై సహయోగమున్నను కిరీట కౌస్తుభధరులై నారాయణులే 
యగుదురు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —(73 


తి. కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృతా గంగయా 
తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్మింకరీ 
స్వర్లోక స్తులిత స్ప్సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా 
కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుః ఖే గతః 
విముక్తి క్షేత్రమగు కాశి ధన్యమైనది. అది గంగచే నలంకరింపబడినది. అందు 
ఈ మణికర్ణిక సుఖకరమైనది. ముక్తి దానికి వశమైనది. బ్రహ్మదేవునిచే కాశితో దేవతలతో 
గూడిన స్వర్గము త్రాసునందుంచబడగా తేలికయై స్వర్గము ఆకాశమునకు పోయెను. 
మిక్కిలి బరువైనదై కాశి భూమియందుండెను. 


4. గంగాతీర మనుత్తమం హి సకలం తత్రాపి కాశ్యుత్తమా 
తస్యాం సా మణికర్ణి కోత్తమతమా యత్రేశ్వరో ముక్తిదః 
దేవానా మపి దుర్లభం స్థల మిదం పాపౌఘ నాశక్షమం 
పూర్వోపార్ణిత పుణ్యపుంజ గమకం పుణ్యె ర్లనైః ప్రాప్యతే. 
గంగాతీర మంతయు నుత్తమమైనది గదా! అందును కాళి శ్రేష్టము. అందును 
మణికర్ణిక శ్రేష్టతమము. అచ్చట ఈశ్వరుడు ముక్తి ప్రదుడు. దేవతలకు గూడ దుర్ల 
భమైనదియు, పాపరాశిని నశింపజేయ గల్లినదియు, పూర్వజన్మమున చేసిన పుణ్య 
సముదాయమును సూచించునదియు నగు ఈ స్థలము పుణ్యవంతులచే పొందబడును. 


ర్‌. దుఃఖాంభోనిధి మగ్న జంతు నివహా స్తేషాం కథం నిష్కృతిః 
జ్ఞాత్వైతద్ధి విరించినా విరచితా వారాణసీ శర్మదా 
లోకాః స్వర్గముఖా స్తతోల_పి లఘవో భోగాంతపాతప్రదాః 
కాశీ ముక్తి పురీ సదా శివకరీ ధర్మార్థకామోత్తరా. 


దుఃఖసముద్రమున మునింగిన ప్రాణులకు ప్రాయశ్చిత్త మెట్లని బాగుగ ఆలోచించి 
బ్రహ్మదేవుడు శుభప్రదమైన కాళిని సృష్టించెను. స్వర్గము మున్నగు లోకములన్నియు 
పుణ్యఫలరూప సుఖానుభవాంతమున పతనము నొసంగు నవగుటచే చులకనైనవి. 
మోక్షపురియగు కాశి యెల్లప్పుడు ధర్మార్థ కామములచే శ్రేషస్టమై మంగళప్రదమైనది. 


6. ఏకో వేణుధరో ధరాధరధరః శ్రీవత్స భూషాధరో 

యోం9_హ్యేకః కిల శంకరో విషధరో గంగాధరోమాధవః 

యే మాత ర్మణికర్ణి కే! తవ జలే మజ్జంతి తే మానవా 
రుద్రా వా హరయో భవంతి బహవ స్తేషాం బహుత్వం కథమ్‌ ? 
వేణుధరుడును, గోవర్ధనధరుడును, శ్రీవత్సలాంచనధరుడును ఒక్కడే, అట్లే గంగను, 

పార్వతిని ధరించినవాడును, విషధరుడును నగు శంకరుడును ఒక్కడే, ఓ తల్లీ! మణికర్ణికా! 
నీ జలమున స్నానమాడిన జనులు అనేక రుద్రులుగను, హరులుగను అగుచున్నారు. 
వారికీ బహుత్వ సంఖ్య యొక్కడిది ? 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


7. త్వత్తీరే మరణం తు మంగళకరం దేవై రపి శ్లాఘ్యతే 
శక్ర స్తం మనుజం సహస్రనయనై ర్థష్టుం సదా తత్పరః 
ఆయాంతం సవితా సహస్రకిరణైః ప్రత్యుద్గతోల_ భూ త్సదా 
పుణ్యో సౌ వృషగో?౭_థవా గరుడగః కిం మందిరం యాస్యతి? 
నీ తీరమున మరణము మంగళకరమైనది. దేవతలచే గూడ కొనియాడ బడినది. 
ఇంధ్రు దట్టి నరుని తన వెయ్యి నేత్రములతో చూచుటకు ఎప్పుడు ఆసక్తిగలిగి యుండును. 
అతడు వచ్చుచుండగా సూర్యుడు వెయ్యి కిరణములతో నెప్పుడు నెదురేగును. ఈ 
పుణ్యాత్ముడు వృషభారూఢుడై లేక గరుడారూఢుడై యే యింటి కేగునో! 
8. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం న వక్తుం క్షమః 
స్వీయె రబ్దశతై శృతుర్ముఖసురో వేదార్థదీక్షాగురుః 
యోగాభ్యాస బలేన చంద్రశిఖర స్తత్పుణ్య పారంగత 
స్త్వత్తీరే ప్రకరోతి సప్త పురుషం నారాయణం వా శివమ్‌. 


మణికర్ణిక యందలి మధ్యాహ్న స్నానమువలన కలుగు పుణ్యమును చెప్పుటకు 
వేదముల యర్థముల చెప్పు దీక్షగల గురువుగల నాలుగు ముఖములుగల (బ్రహ్మ తన 
నాలుగు ముఖములతో నూరు సంవత్సరములలో వర్ణించలేడు. చంద్ర శేఖరుడు (శివుడు) 
యోగాభ్యాస బలముచేత ఆ పుణ్యము యొక్క అంతము నెటింగినవాడై నీ యొడ్డున 
నారాయణునిగ గాని, శివునిగా గాని విశ్రాంతి తీసుకొను నట్లు చేయును. 


9. కృద్రైః కోటిశతై స్ప్వపాపనిధనం యచ్చాశ్వమేథైః ఫలం 
తత్సర్వం మణికర్ణికా స్నపనజే పుణ్యే ప్రవిష్టం భవేత్‌ 
స్నాత్వాస్తోత్ర మిదం నరః పఠతి చే త్సంసార పాధోనిధిం 
తీర్హ్వా పల్వలవ త్రయాతి సదనం తేజోమయం బ్రహ్మణః. 


పాపనాశనముకొరకై చేయు అనేకములగు కృచ్చప్రతముల చేతను, అశ్వమేధ 
యాగముల చేతను వచ్చుఫలము మణికర్ణికా స్నానమువలన కలుగును. స్నానము 
చేసి యీ స్తోత్రమును పఠించు మానవుడు సంసార సాగరమును చిన్న సరస్సువలె 
దాటి తేజోమయమైన బ్రహ్మలోకమును చేరును. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం మణికర్ణి కాష్టకం సంపూర్ణమ్‌. 


జీల ఆల ఆల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ —7 


1. కృపా పారావారాం తపనతనయాం తాపశమనీం 
మురారి ప్రేయస్యాం భవ భయ దవాం భక్త వరదామ్‌ 
వియ జ్ఞాలా న్ముక్తాం బ్రియమపి సుఖాప్తేః పరిదినం 
సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదామ్‌. 


దయాసముద్రయు, సూర్య పుత్రికయు, తాపముల శాంతింప జేయునదియు, 
విష్ణు దేవునకు ప్రియమైనదియు, సంసారభయమును పోగొట్టునదియు, భక్తుల 
యభీష్టముల నిచ్చునదియు, సుఖప్రాప్తికై ఆకాశము నుండి విడువబడిన సంపదయు, 
ఎల్లప్పుడు ఫలప్రదయు నగు యమునా నదిని బుద్ధిమంతుడు ఎల్లప్పుడు సేవించుదురు. 


2. మధువన చారిణి! భాస్మరవాహిని ! జాహ్నవి సంగిని! సింధుసుతే ! 
మధురిపుభూషిణి! మాధవతోషిణి ! గోకులభీతి వినాశకృతే ! 
జగదఘమోచని! మానసదాయిని ! కేశవకేశి నిదానగతే 
జయ యమునే! జయ భీతినివారిణి ! సంకటనాశని! పావయ మామ్‌. 


మధువనమునందు సంచరించుదానా! సూర్యునికి సంబంధించినదానా! గంగా 
నదిలో కలియుదానా! సింధుపుత్రీ! విష్ణుదేవుని నలంకరించుదానా! హరిని సంతోష 
పెట్టుదానా! గోకులము యొక్క భయమును పారద్రోలుదానా! లోకముయొక్క పాపమును 
పోగొట్టుదానా! చక్కని మనస్సు ననుగ్రహించుదానా! కృష్ణుని కేళులకు కారణమైనదానా! 
ఓ యమునా! నీవు సర్వోత్మర్నతో నొప్పుదువు గాక! భయమును ఆపత్తును 
నశింపజేయుదానా! నన్ను పవిత్రుని జేయము. 


8. అయి! మధురే! మధుమోద విలాసిని! శైలవిహారిణి! వేగభరే ! 
పరిజనపాలిని! దుష్టనిషూదిని ! వాంఛిత కామ విలాస ధరే ! 
వ్రజపురవాసి జనార్జితపాతక హారిణి! విశ్వజనోద్ధరికే! 
జయ యమునే! జయ భీతినివారిణి ! సంకటనాశని! పావయ మామ్‌. 


మధురమైనదానా! తేనె యొక్క సువాసనతో నొప్పుదానా! పర్వతమునందు 
విహరించుదానా! వేగముతో నొప్పుదానా! సేవకులను రక్షించుదానా! దుష్టులను 
నిర్మూలనము చేయుదానా! సర్వాభీష్టములతో కూడినదానా! వ్రేపల్లైయందు జనుల 
పాపములను హరించుదానా! సమస్త జనులను ఉద్ధరించుదానా! ఓ యమునా! 
సర్వోత్మర్షతో నొప్పుము. భయమును, కష్టమును పోగొట్టుదానా! నన్ను పవిత్రుని 
జేయుము. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


4. అతివిపదంబుధి మగ్న జనం భవ తాప శతాకుల మానసకం 
గతి మతి హీన మశేష భయాకుల మాగత పాదసరోజయుగం 
బుణభయ భీతి మనిష్కృతి పాతక కోటిశతాయుత పుంజరతం 
జయ యమునే! జయ భీతినివారిణి ! సంకటనాశని! పాలయ మామ్‌. 


ఓ యమునా! భయమును కష్టమును పోగొట్టుదానా! సర్వోత్మర్షతో నొప్పుము. 
గొప్ప ఆవత్సము[ద్రమున మునిగి, అనేకములగు నంసార తావములతో 
వ్యాకులచిత్తముగలిగి, గతియు మతియు లేని, సమస్త భయములతో వ్యాకులమై నీ 
పాదపద్మములను చేరిన, బుణభయముతో భయపడిన, ప్రతీకారములేని కోట్లకొలది 
పాతక సముదాయముతో గూడిన నన్ను రక్షింపుము. 


ర్‌. నవజలద ద్యుతి కోటి లసత్తను హేమ మయాభర రంజిత కే ! 
తడిదవహేలి పదాంచల చంచల శోభిత పీత సుచేల ధ రే! 
మణిమయ భూషణ చిత్ర పటాసన రంజిత గంజిత భానుక రే ! 
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని ! పాలయ మామ్‌ ! 


అనేకములగు క్రొక్కారు మబ్బుల కాంతితో నొప్పు శరీరమున సువర్ణాభరణ 
ములచే నలంకరింపబడినదానా! మెజుపును తిరస్మరించుచు పాదముల కొనయందు 
నొప్పు పచ్చని వస్త్రమును ధరించినదానా! మణిమయాలంకారములతోను 
చిత్రపటములతో నొప్పు సింహాసనము చేతను అలంకరింపబడిన దానా! ఓ యమునా! 
సర్వోత్మర్షతో నొప్పుము. భయమును, కష్టమును పోగొట్టుదానా! నన్ను రక్షింపుము. 


6. శుభపులినే! మధుమత్త మదూద్భవ రాస మహోత్సవ కేళిభ రే ! 
ఉచ్చ కులాచల రాజిత మౌక్తిక హారమయాభవ రోదసి కే ! 
నవమణి కోటిక భాస్మర కంచుక శోభిత తారక హారయు తే ! 
జయ యమునే ! జయ భీతినివారిణి ! సంకటనాశని! పాలయ మామ్‌. 


శుభమైన యిసుక తిన్నెలుగలదానా! మద్యముతో మదించిన యాదవుల 
రాసక్రీడలచే నొప్పుదానా! ఎత్తెన కుచపర్వతములపై ప్రకాశించు ముత్యాల హారముతో 
నొప్పు భూమ్యాకాశములుగలదానా! నవమణుల కిరీటముతోను, కాంతివంతమైన 
కంచుకముతోను ముత్యాలహారముతోను కూడిన ఓ యమునా! సర్వోత్మర్షతో నొప్పుము. 
భయమును, కష్టమును పోగొట్టుదానా! నన్ను రక్షింపుము. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __ —(7 


7. కరివర మౌక్తిక నాసిక భూషణ వాత చమత్క్మృత చంచల కే! 
ముఖ కమలామల సౌరభ చంచల మత్త మధువ్రత లోచని కే! 
మణిగణ కుండల లోల పరిస్ఫురదాకుల గండ యుగామల కే! 
జయ యమునే! జయ భీతినివారిణీ! సంకటనాశని! పాలయ మామ్‌. 


గాలిచే మిలమిలలాడెడు మెబుపువలె మెబుయుచు గజకుంభమునందు పుట్టిన 
ముత్యాలతోగూడిన అడ్డబాస గలదానా! ముఖ పద్మమునందలి స్వచ్చమైన సుగంధముచే 
చంచలమైన మదించిన తుమ్మెదలవంటి నేత్రములుగలదానా! మణిమయములైన 
కుండలములచే ప్రకాశించుచున్న చెక్కిళ్ళు గలదానా! యమునా! సర్వోత్మర్నచే 
(ప్రకాళశింపుము. భయకష్టములు నివారించుదానా! నన్ను రక్షింపుము. 


8. కలరవ నూపుర హేమమయాంచిత పాదసరోరుహ సారుణికే ! 
ధిమి ధిమి ధిమి ధిమి తాల వినోదిత మానవ మంజుల పాదగతే ! 
తవ పద పంకజ మాగ్రిత మానవ చిత్త సదాఖిల తాప హరే! 
జయ యమునే! జయ భీతినివారిణి! సంకటనాశని! పాలయ మామ్‌. 


మధురధ్వనిగల అందెల బంగారముతో నొప్పు పాదపద్మములచే నెజ్జనైన దానా! 
ధిమిధిమి తాళములచే వినోదింపజేయబడిన మనస్సుగల పాద గమనము గలదానా! 
నీ పాదపద్మముల నాశ్రయించినవాని మనస్సునందలి తాపముల నెల్ల హరించుదానా! 
ఓ యమునా! సర్వోత్మర్షతో నొప్పుము. భయమును, కష్టమును వారించుదానా! నన్ను 
రక్షింపుము. 
ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం యమునాష్టకమ్‌ సంపూర్ణమ్‌. 


జీల ఆల ఆల 


1. సబిందు సింధుర స్థల త్తరంగ భంగ రంజితం 
ద్విషత్సు పాపజాత జాతకారి వారి సంయుతమ్‌ 

కృతాంత దూత కాలభూత భీతి హారి వర్మదే! 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే | 


మదపుటేనుగువలె తొట్రుపడు తరంగ రచనలచే నలంకరింపబడినదియు 
శత్రువులయెడ పాపసముదాయమును కల్గించు నీటితో కూడినదియు నగు నీ పాద 
పద్మమును ఓ దేవీ! నర్మాదా! యమదూతలు, మృత్యువు, భూతములు వీనివలన 
కలుగు భయమును హరించు కవచము నిచ్చుదానా! నమస్మరించుచున్నాను. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


2. త్వదంబు లీన దీన మీన దివ్యసంప్రదాయకం 
కలౌ మలౌఘ భారహారి సర్వతీర్థ నాయకమ్‌ 
సుమత్స్య కచ్చ నక్ర చక్ర చక్రవాక శర్మదే | 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే | 


మత్సుములకు, మకర సముదాయమునకు, చక్రవాక పక్షులకును సుఖమును 
కలుగజేయు ఓ నర్శదాదేవీ! నీ జలమునందు దాగిన దీనములైన మత్స్యములకు 
దివ్యత ననుగ్రహించునదియు, కలియుగమున పాపసముదాయ భారమును హరించు 
నదియు, సమస్త తీర్థములలో శ్రేష్టమును నగు నీ పాదపద్మమును నమస్మరింతును. 


8. మహా గభీర నీరపూర పాప ధూత భూతలం 
ధ్వన త్సమస్త పాతకారి దారితా పదాజలం ! 
జగల్లయే మహాభయే మృకండుసూను హర్యదే | 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే | 


మిక్కిలి భయంకరమైన ప్రళభయకాలమున మార్మండేయునకు ఉన్నత స్థానమును 

ఇచ్చిన నర్మదాదేవీ! మిక్కిలి లోతైన నీటి ప్రవాహముచే పాపముల నుండి 
ప్రక్షాళకనముచేయబడిన భూతలము గలదియు, గర్జించుచున్న సమస్త పాతకములకు 
విరోధియు, నశింపజేయబడిన ఆపదలు గలదియు నగు జలముగల నీ పాద పద్మమును 
నమస్మరింతును. 
4. గతం తదైవ మే భయం త్వదంబు వీక్టితం యదా 

మృకండు సూను శౌన కాసురారి 'సేవి సర్వదా 

పున ర్భవాబ్టి జన్మజం భవాబ్టీ దుఃఖ వర్శదే | 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే | 


సంసారసాగర దుఃఖమును తొలగించు నర్శదాదేవీ! సంసారసాగరమున పుట్టుటచే 
కలిగిన నా భయము, మార్మందేయుడు, శౌనకుడు, దేవతలు సేవించు నట్టి నీ జల 
మెప్పుడు చూడబడెనో, అపుడే పోయెను. నీ పాదపద్మమును నమస్మరింతును. 


ర్‌. అలక్ష లక్ష కిన్న రామరాసురాది పూజితం 

సులక్ష నీరతీర ధీర పక్షిలక్ష కూజితం 

వశిష్ట శిష్ట విప్పలాద కర్ణమాది శర్మదే! 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే | 
వశిష్టుడు, వేదవిహిత కర్మాచరణ తత్పరుడగు విప్పలాదుడు, కర్దముడు మున్నగు 

మునులకు సంతోషమును కలిగించు నర్శదాదేవీ! చూదనలవికాని అనేకులైన కిన్నరులు, 
అమరులు, అసురులు మున్నగువారిచే పూజింపబడునది, చూడ ఇంపైన నీటిసమీపమున 
ననేక పక్షుల ధ్వనులు గల నీ పాదపద్మమును నమస్మరింతును. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  __ —(7» 


6. సనత్ముమార నాచికేత కశ్యపాత్రి షట్సదై 
రతం స్వకీయ మానసెషు నారదాది షట్సదైః 
రవీందు రంతిదేవ దేవరాజ కర్మ శర్మదే! 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే | 


సూర్యచంద్రులు, రంతిదేవుడు, దేవరాజు వీరల కర్మలకు సంతోషము నొసంగు 
నర్శదాదేవీ! సనత్ముమారుడు మున్నగు తుమ్మెదల చేతను తమ మనస్సు లందు 
ధరింపబడిన నీ పాదపద్మమును నమస్మరింతును. 


7. అలక్షలక్ష లక్ష పాపలక్ష సారసాయుధం 
తతస్తు జీవజంతు తంతు భుక్తి ముక్తి దాయకమ్‌ 
విరించి విష్ణు శంకర స్వకీయ ధామ వర్శదే ! 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే! 


అనేకము లగు పాపములను పోగొట్టునదియు, ప్రాణి సముదాయమునకు 
భక్తిని ముక్తిని నొసంగునదియు, (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వస్థానములకు రక్షకమైన 
దియునగు ఓ నర్మదా దేవి! నీ పాదపద్మమును నమస్మరింతును. 


8. అహో మృతం స్వనం శ్రుతం మహేశ కేశ జాతటే 
కిరాతసూతవాఢ వేషు పండితే శఠే నటే 
దురంత పాపతాపహారి సర్వజంతు శర్మదే | 
త్వదీయ పాదపంకజం నమామి దేవి! నర్మదే | 


సమస్త ప్రాణులకు సుఖము నిచ్చునట్టి, ప్రకాశించునట్టి, ఓ నర్శదానదీ! న్‌ 
యొడ్డున, బోయ వారికి, పండితులకు, వంచకులకు, నటులకు, అందరికిని అంతులేని 
తాపములను పోగొట్టు అమృతాయ మానమగు ధ్వని వినబడినది. ఓ నర్మదా దేవి! నీ 
పాదపద్మములకు నమస్మారము. 


9. ఇదం తు నర్మదాష్టకం త్రికాల మేవయే సదా 
పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా 
సులభ్య దేహ దుర్లభం మహేశధామ గౌరవం 
పునర్భవా నరానవై విలోకయంతి రౌరవమ్‌. 


ఈ నర్శదాష్టకమును మూడు పూటలందు నిరంతరము పఠించువారు ఎప్పుడును 
దుర్గతిని పొందరు. దేహధారులకు దుర్లభమైన కైలాసమును చేరి రౌరవ నరకమును 
చూడరు. 

ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం నర్భుదాష్టకమ్‌ సంపూర్ణమ్‌. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్‌ 


1. అంబా శాంభవి చంద్రమౌళి రబలా౭_ పరా ఉమాపార్వతీ 
కాళీ హైమవతీ శివా త్రినయనీ । కాత్యాయనీ భైరవీ 
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మిప్రదా 
చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


అమ్మా శాంభవీ! అత్యంత సౌందర్యవంతురాలైన సన్లు తలపైనున్న పున్నమి 
చంద్రుని వల్ల మరింత శోభాయమానంగా ఉన్నావు. శివుని కోసం నీవు తపస్సు 
శన సందర్భంలో వి పర్ణములు (ఆకులు) కూడా భుజించకపోవటం వల్ల నీకు 
“అపర్ణ అనే పేరు వచ్చింది. నిన్నే పార్వతీ, కాళీ, హైమవతి, శివ అనే అనంతకోటి 
నామాలతో భక్తులు పిలుస్తుంటారు. మూడు లోకాలను వీక్షించటానికి మూడు కళ్ళున్న 
నిన్ను కాత్యాయనీ భైరవీ, సావిత్రీ అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. నీవు నిత్య 
నవయవ్యనవంతురాలవు. సకల శుభాలనూ. ఐశ్వర్య, సామ్రాజ్యాలను (అధికారాలను) 
ఒనగూర్చి, తరిగిపోని నిరంతర నిత్యానందాన్ని ప్రసాదించే నీవు సర్వాధిక్యురాలవు. 
నీకు మరే శక్తీ సాటి రాదు, లేదు. నీవే దైవ స్వరూపిణివి. సర్వజగత్తును, దేవతలనూ, 
పాలించి, రక్షించే రాజరాజేశ్వరీ దేవివి. నీకు భక్తితో (ప్రణమిల్లుతున్నాను. 
2. అంబా మోహిని దేవతా త్రిభువనీ 1 ఆనందసంథాయినీ 
వాణీ పల్లవపాణి వేణు మురళీ గాన । ప్రియా లోలినీ 
కల్యాణీ ఉడురాజబింబవదనా । ధూమ్రక్ష సంహారిణీ 
చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


అమ్మా మోహినీ! మూడులోకాలను పరమానంద పరుస్తున్నావు. నీవే వాక్ళువి 
(వాణివి) శ్రీకృష్ణుడి మురళీగానం అంటే నీకు అమిత ఇష్టం. నీవు శుభంకరివి. 
చంద్రబింబం లాంటి నీ మోము, నీ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. లోకకంటకుడైన 
ధూమ్రూక్షుడనే రాక్షసుని సంహరించి సకల జగత్తును రక్షించినావు. నీవే దైవ స్వరూపిణివి. 
సర్వజగత్తును, దేవతలనూ, పాలించి, రక్షించే రాజరాజేశ్వరీ దేవివి. నీకు భక్తితో 
ప్రణమిల్లుతున్నాను. 


3. అంబా నూపురరత్న కంకణధరీ | కేయూరహారావళీ 
జాజీచంపక వైజయంతిలహరీ । (గైవేయవైరాజితా 

వీణా వేణు వినోద మండితకరా । వీరాసనే సంస్థితా 

చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ —(M 


తల్లీ లోకపావనీ! రత్నాలు, వజ్రాలు పొదిగిన కంకణాలు (గాజులు) ధరించి నీవు 
భక్తులకు అమితానందం కలిగిస్తున్నావు. కేయూరాలనబడే దివ్వపుష్పమాలచేత 
అలంకరించబడి కనులకు విందు చేస్తుంది. నీ దివ్య మంగళ స్వరూపం సుగంధభరి తమైన 
జాజిపూలతో, ముత్యాలతో నీవు అలంకృతవై ఉన్నావు. వీణా, వేణువులు ధరించి 
సంగీతం పట్ల నీ అనురక్తిని తెలియచేస్తున్నావు. మా రక్షణ కోసమే నీవు యోగముద్రలో, 
వీరాసనంలో కూర్చున్నావు. నీవె దైవ స్వరూపిణివి. సర్వజగత్తును, దేవతలనూ, పాలించి, 
రక్షించే రాజరాజేశ్వరీ దేవివి. నీకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. 


4. అంబారౌద్రిణి భద్రకాళి బగళా । జ్వాలాముఖీ వైష్ణవీ 
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా । దేదీప్యమానోజ్జ్వలా 
చాముండా గ్రితరక్షపోష జననీ । దాక్షాయణీ పల్లవి 
చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


తల్లీ భద్రకాళీ! రౌద్ర రూపంలో దుర్మార్గులకు భయం కలిగిస్తావు. నీవే బగళవు, 
నీవే జ్వాలాముఖివి, నీవె (బ్రహ్మోణివి, నీవే వైష్టవివి సకలదేవతల చేత పూజించబడే 
నీవు దివ్యకాంతులతోటి తేజరిల్లుతున్నావు నీవే చాముండివి. సృష్టి స్థితి, లయలను 
పరిపాలించే సర్వ జగత్తును, దేవతలనూ, పాలించి, రక్షించే రాజరాజేశ్వరీ దేవివి. 
నీకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. 
ర్‌. అంబాశూలధనుఃకుశాంకుశధరీ । అర్థేందు బింబాధరీ 
వారాహీ మధుకైటభ ప్రశమనీ | వాణీరమా సేవితా 
మల్లా ద్యాసుర మూక దైత్యదమనీ । మాహేశ్వరీ అంబికా 
చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


అమ్మా! శూలం, ధనుస్సు, అంకుశాలు ధరించి, చంద్రరేఖను తలపై ధరించి 
భక్తులకు న్‌ దివ్యరూపాన్ని చూపిస్తున్నావు. నీవే వారాహివి నీవే మధుకైటభులనే 
లోకకంటకులైన రాక్షసులను సంహరించావు. లక్ష్మీ సరస్వతులు ఎల్ల వేళలా నీ కీర్తిని 
స్తుతిస్తూ గానం చేస్తుంటారు. మల్ల, మూక అనే రాక్షసులను కూడా నీవే సంహరించావు. 
స్‌ై మహేశ్వరివి. నీనే తల్లివి. సర్వజగత్తును, దేవతలనూ, పాలించి, రక్షించే 
రాజరాజేశ్వరీ దేవివి. నీకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. 


6. అంబా సృష్టి వినాశపాలనకరీ । ఆర్యా విసంశోభితా 
గాయత్రీ ప్రణవాక్షరామృత రసః పూర్ణాను సంధీకృతా 
ఓంకారీ వినుతా౭_సురార్చితపదా | ఉద్దండదైత్యాపహా 
చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


అమ్మా! సృష్టి, స్థితి, లయ కారకురాలవైన నీవు ఆర్యాణివి, గాయత్రివి. నీవు 
సర్వాలంకార శోభితవు. “ఓం” అనబడే ప్రణవాక్షరంలోని అమృత రసధారవు నీవు 
భూమిని, స్వర్గాన్ని సృష్టించింది నీవే. నీవే ఓంకారిణివి. వినతాసుతుడైన గరుత్మంతుడు 
నీకు సదా సన్నుతులు సమర్పించుకుంటున్నాడు. భయంకరులైన రాక్షసులను సంహరించి 
సమస్తలోకాలను కాపాడిన తల్లివి నీవు. సర్వజగత్తును, దేవతలనూ, పాలించి, రక్షించే 
రాజరాజేశ్వరీ దేవివి. నీకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. 


7. అంబాశాంకరి ఆగమాదివినుతా | ఆర్యామహాదేవతా 
యా బ్రహ్మాది పిపీలి కాంత జననీ | యావై జగన్మోహినీ 
యాపంచత్రణవ ద్విరేఫ జననీ | యాచిత్మళామాలినీ 
చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


తల్లీ! సమస్తలోకాలూ నీకు ప్రణమిల్లుతున్నాయి. సహజ శక్తివంతురాలైన ఆర్యాణివి 
నీవు. బ్రహ్మను మొదలుకొని చిన్న చీమ వరకూ సకలసృష్టీ నీచేతనే చేయబడింది. 
ఓంకారం లాంటి పంచప్రణవములకు నీవే ఆధారం, మూలం. నిన్ను సద్బుద్ధితో 
ఆరాధించే జ్ఞానవంతులే నీకు పూలమాల సమర్పించటానికి అర్హులు, సర్వజగత్తును, 
దేవతలనూ, పాలించి, రక్షించే రాజరాజేశ్వరీ దేవివి. నీకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. 
రి. అంబా పాలిత భక్తరాజ రనిశం । అంబాష్టకం యః పఠేత్‌ 
అంబా లోకకటాక్షవీక్షలలితా । ఐశ్వర్యమవ్యాహతా 
అంబాపావనమంత్రరాజపఠనా । దంత్యేన మోక్షప్రదా 
చిద్రూపీ పరదేవతా భగవతీ! శ్రీరాజరాజేశ్వరీ. 


అమ్మను భక్తితో కొలిచే వారు (శ్రద్ధతో ఈ అష్టకాన్ని పఠించే వారు అమ్మ కటాక్ష 
వీక్షణములతో పాటుగా అ ప్టెశ్వర్యాలనూ పొందగలరు. పరమపావని అయిన అమ్మను 
సద్బుద్ధితో స్తుతించేవారికి, అమ్మ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సర్వజగత్తును, దేవతలనూ, 
పాలించి, రక్షించే రాజరాజేశ్వరీ దేవివి. నీకు భక్తితో ప్రణమిల్లుతున్నాను. 


శ్రీ రాజరాజేశ్వరీ స్తుతిః 


వందేమాతర మంబికాం భగవతీం వాణీరమా సేవితాం 
కల్యాణీం కమనీయ కల్పలతికాం కైలాస నాధప్రియాం 
వేదాంత ప్రతిపాద్యమాన విభవాం విద్వన్నమో రంజనీం 
శ్రీ చక్రాంకిత రత్న పీఠనిలయాం శ్రీ రాజరాజేశ్వరీమ్‌ ॥ 
షద్దణ సంపన్నురాలగు, సకల జగత్తుకు తల్లివైన, సరస్వతీ లక్ష్మీదేవిలచే 
సేవింపబడుచున్న, శుభప్రదమైన కమనీయమగు కల్పలతవంటి, పరమేశ్వరునకు 
శ్రీ 


శంకరాచార్య కృత స్తోతముల ——( 


ప్రియమైన దానివి అగు, వేదాంతముల యందు సుసంపన్నముగా స్తుతింపబడుచున్న 
విద్వాంసుల మనమును రంజింప జేయు 'శ్రీచక్రి చిహ్నముగల రత్నమయ పీఠమున 
విరాజిల్లుచున్న శ్రీరాజరాజేశ్వరీ దేవిని నమస్కరించు చున్నాను. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం రాజరాజేశ్వరీ స్తోత్రం /నుత్తిః సంవూర్హమ్‌. 


అద్య 
అవ ణి 


జీల ఆీల జీల 


శ్రీ మంత్ర మాతృకా పుష్పమాలా స్తవము 


ధర్మార్థ కామమోక్షములగు నాల్లు పురుషార్థములలో మోక్షము నిత్య పురుషార్థమని 
ప్రమాణములు చెప్పుచున్నవి. అట్టి మోక్షమునకు పరమాత్మ సాక్షాత్మారమే సాధనము. 
అట్టి జ్ఞానమునకు పరాశక్తి ఆరాధన సాధనము. సత్వ రజ స్తమో గుణ సామ్యావస్థతోనున్న 
మాయా శబశిత చైతన్య స్వరూపిణి లలితా త్రిపురసుందరీ. బ్రహ్మ విష్ణు, మహేశ్వరులకు 
మహా కాళీ మహాలక్ష్మీ మహా సరస్వతులకును కారణభూతురాలగు పరదేవీ మాతృకా 
పంచదశీ స్తోత్రమును పారాయణ చేసిన వారికి, ఇహపర సౌఖ్యములు గలిగి పరమ 
మోక్షముకూడా కలుగు ననుటలో సందేహములేదు. కనుక ఈ స్తోత్రమును, అర్థమును 
తెలిసికొని పారాయణచేయుట సర్వక్షేమకరము. 


1. కల్లోలోల్లసితామృతాబ్ధి లహరీ | మధ్యే విరాజన్మణి ॥ 
ద్వీపే కల్పక వాటికా పరివృతే 1 కాదంబ వాట్యుజ్వలే i 
రత్న స్తంభ సహస్ర నిర్మిత | సభామధ్యేవిమానోత్తమే 11 
చింతారత్న వినిర్మితం జననితే | సింహాసనం భావయే ॥ 
(ఆసనం సమర్పయామి) 


ఎత్తెన అమృత సముద్ర తరంగములమధ్య ప్రకాశించుచున్న మణిద్వీపమందు 
కల్పవృక్షములు, కడిమిచెట్లచే విలసిల్లునట్టి, రత్నములచే నిండిన వేలకొలది స్తంభములచే 
తయారైన సభా మధ్యములో విమాన స్థానములో చింతామణిచే నిర్మింపబడిన నీ 
సింహాసనమును, ఓ తల్లీ! స్మరించుచున్నాను. 
2. ఏణాంకానల భానుమండల లసత్‌ శ్రీ చక్ర మద్యేస్థితాం I 
బాలార్క ద్యుతిభాసురాం । కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం ॥ 
చాపం బాణమపి ప్రసన్న వదనాం । కౌసుంభ వస్తాన్వితాం ॥ 
తాం త్వాం చంద్రకళావతంసమకుటాం । చారుస్మితాంభావయే I 
(ధ్యానం సమర్పయామి) 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
ఫ్‌ కృత స్తో 


శ్రీ చక్రమందున్న మూడు కోణములు చంద్ర, సూర్య, అగ్ని మండలముల మధ్య 
బిందు స్థానమున ఉదయించు సూర్యుని వంటి కాంతిగల్లి, నాల్లు చేతులయందు పాశ, 
అంకుశ, ధనుర్భాణములను ధరించి, పట్టువస్తమును ధరించి, బాలచంద్రుని 
శిరస్సునందు భూషణముగ ధరించి, చిరునవ్వు, చిందించు ప్రసన్నమైన నీ ముఖమును 
తలంచుచున్నాను. 
8. ఈశానాది పదం శివైక ఫలకం । రత్నా సనం తేశుభం ॥ 
పాద్యం కుంకుమ చందనాది భరితై రర్ధ్యం సరత్నాక్షతైః ॥ 
శుద్ధెరాచమనీయకం తవజలై । భక్యామయా కల్పితం ॥ 
కారుణ్యామృతవారిధే । తదఖీలం సంతుష్టయే కల్పుతామ్‌ ॥ 
(పాదయోవిపాద్యం, హాస్తయోరర్హం ముఖే ఆచమనీయం సమర్పయామి) 


బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులు నాలుగు కోళ్ళుగా, సదా శివుడు ఫలకముగా 
నున్న నీకిది ఆసనము. అట్లే పాద్యము కుంకుమ చందనాది పరిమళ ద్రవ్యములు కల 
రత్నాక్షతలతో కూడిన అర్థ్యము, మరియు శుద్ధమైన నీరును ఆచమనీయముగను భక్తిచే 
నేనిచ్చు ఈ యుపచారములను దయగల తల్లీ ! నా తృప్తి కొరకు స్వీకరింపుము. 


4. లక్ష్యేయోగి జనస్యలక్షిత। జగజ్ఞాలే విశాలేక్షణే I 
ప్రాలేయాంబు పటీర కుంకుమ । లసత్‌ కర్పూరమిశ్రోదకైః ॥ 
గోకీరై రపినారికేళసలిలై । శుద్దోదకై ర్మంత్రితై ॥ 
స్నానం దేవిధియామయె తదభిలం సంతుష్టయే కల్ప్వుతామ్‌ ॥ 
(పంచామృత, శుద్గోదకముల స్నానము సమర్పయామి.) 


మహాయోగులచే చూడబడు ఓ తల్లీ! ప్రపంచమును సృష్టించిన, విశాలమైన 
కన్నులుగల ఓ దేవీ! హిమవత్సర్వతము నుండి వచ్చు గంగా జలమునందు, చందన 
కర్పూర, కుంకుమాది సుగంధములను కలిపి, ఆవు పాలతో, నారికేళ జలముతో, శుద్ధ 
జలముతో, మంత్ర పూర్వకముగా నాచే (భావనచే) నీకు స్నానము ఏర్పాటు చేయబడినది. 
స్వీకరింపుము. 
5. ప్రీంకారాంకిత మంత్ర లక్షితతనో | హేమాచలాత్సంచితై 
రత్రైరుజ్వల ముత్తరీయ సహితం । కౌసుంభ వర్ణాంసుకమ్‌ 
ముక్తా సంతతి యజ్ఞ సూత్రమమలం సౌవర్ణ తంతూద్భవం ॥ 
దత్తందే విధియామయై తదఖిలం । సంతుష్టయే కల్పుతామ్‌ ॥ 
(వస్త్ర యుగ్భం, యజ్ఞోపవీతం, సమర్పయామి. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--ాలలోోోారంి 


మాయా బీజమైన హ్రీంకారము గల మంత్రము తెలియదగిన ఓ తల్లీ! మేరు 
పర్వతము నుండి తీసికొని వచ్చిన రత్నములు కూర్చిన వస్త్రములు, ముత్యాల హారము, 
బంగారు యజ్ఞోపవీతము ఇవి నా బుద్ధిచే నీచ్చుచున్నట్లు భావన చేయుచున్నాను. 
అనుగ్రహముతో స్వీకరింపుము. 
6. హంసైరప్యతి లోభనీయగమనే హారావళీముజ్వలాం । 
హిందోళద్యుతి హీరపూరిత తరే | హేమాంగదే కంకణే ॥ 
మంజీరౌ మణి కుండలే మకుటమప్యర్ధేందు చూడామణిం । 
నాసా మౌక్తిక మంగుళలీయకటకౌ । కాంచీమపిస్వీకురు ॥ 
(సర్వాభరణాని సమర యామి. 
హంసలకు కూడ ఈర్ష్య కల్గునట్టి అందమైన నడక గల ఓ త్రిపురసుందరీ! 
వజ్రాల హారము మిక్కిలి కాంతిగల రవ్వల గాజులు, కాళ్ళ గజ్జెలు, చెవులకు మణి 
కుండలములు శిరస్సునందు అర్థ చంద్రుని ఆభరణముగను, ముక్కున ముత్యాల ముక్కెర, 
నడుమునకు మువ్వలత్రాడు (వడ్డాణము వంటిది) సమర్పించుచున్నాను. 


7. సర్వాంగే ఘన సారకుంకుమ ఘన-శ్రీగంధ పంకాంకితం 
కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచనా పత్రకమ్‌ । 
గండాదర్శన మండలే | నయన యోర్డివ్యాం జనం తేంజితమ్‌ । 
కంఠాబ్టేమృగనాభిపంకమమలం । త్వ క్రీతయేకల్ప్యతామ్‌ ॥ 
(శ్ర గంధాం ధారయామి.) 


నీ శరీరమును, శ్రీగంధము, పచ్చకర్పూరము, కుంకుమలచే నలది నుదురు 
భాగమున కస్తూరీ తిలకమునుదిద్ది అద్దమువంటి చెక్కెళ్ళ యందు గోరోచనములచే 
అలంకారమును చేసి; కన్నులకు అందమైన కాటుక, కంఠమందు కస్తూరీ పరిమళమును 
అద్దుచున్నాను. (ప్రేమతో స్వీకరింపుము. 
8. కల్లారోత్సల మల్లి కామరువకై । స్పౌవర్ణ పంకేరు హై 11 
జాచీ చంపక మాలతీ వకుళకైః | మందార కుందాదిభీః ॥ 
కేతక్యాకర వీరకైః బహువిథైః । క్లుష్తాస్స జోమాలికాః ॥ 
సంకల్పేన సమర్పయామి వరదే । సంతుష్టయే కల్ప్యతామ్‌ ॥ 
(వుష్పమాలికా సమర్పయామి 
ఎట్టకలువలు, మల్లె, మరువము, బంగారు పద్మములు, సంపెంగ, మాలతి, 
మందార, మొగలి, మొదలగు అనేక విధములైన పుష్పములచే మాలలుగట్టి నా భావనచే 
నీకర్పించుచున్నాను. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


9. హంతారం మదనస్యనందయసియిరంగై రనంగో జ్వలై 
యిర్భృంగావళీ నీలకుంతల భరైః బధ్నాసి తస్యాశయమ్‌ । 
తానీమానితవాంబ కోమలతరాణ్యా మోదలీలాగ్భహా । 
ణభ్యామోదాయదశాంగగుగ్గులు ఘృతైఃధూ పైరహంధూపయే I 
(ధూవమా (భ్రూవయామి) 
మన్మధుని దహించిన పరమేశ్వరుని నీ శరీర సౌందర్యముచే ఆనందింప 
జేయుచున్నావు. తుమ్మెదల సముదాయమువలె దట్టమైన కేశ పాశములచే పరమేశ్వర 
హృదయమును ఆకర్షించిన సహజ సౌందర్యముతో గూడిన కోమలమైన కేశములకు 
మరింత సువాసనకై దశాంగ గుగ్గులు నేతి ధూపములచే ఉపచారమును 
కల్పించుచున్నాను. స్వీకరింపుము. 
10. లక్షీ శ్రముజ్వలయామిరత్న నివహో। ధ్వాసాంతరేమందిరే I 
మాలారూప నిలంబితైర్మణిమయ స్తంభేషు సంభావితే ॥ 
చితైర్దాటక పుత్రికా కరధృతైః | గవ్రైఘృతైర్వర్థితై 
ర్లివ్యైర్దీప గణైర్జియాగిరిసుతే | సంతుష్టయే కల్ప్యతామ్‌ ॥ 
(దీవం దర్శయామి) 
మిక్కిలి కాంతిగల రత్నములచే కూర్చబడిన మందిరమందు మణిమయ 
స్తంభములందు మాలారూపముగా ట్రేలాడుచున్న దీపములు బంగారు ప్రతిమలుకల్లి 
ఆవు నేయితో చేసిన దీపమును (నా భావనచే) తృప్తి కొరకు దీపమును చూపుచున్నాను. 
స్వీకరింపుము. 
11. హ్రీంకారేశ్వరి తప్తహాటకకృతైః । స్థాలీ సహ(సైర్భృతం । 
దివ్యాన్నం ఘృతసూపశాక భరితం । చిత్రాన్న భేదం తథా। 
దుగ్గాన్నం మధుశర్మరా దధియుతం । మాణిక్యపాత్రే స్థితం I 
మాషాపూపతః సహస్రమంబ సఫలం। నై వేద్యమావేదయే 1 
(నై వేద్యం సమర్పయామి) 


మహామాయా స్వరూపిణి! స్వచ్చమైన బంగారముతో చేసిన అనేక పాత్రల యందు 
వండిన వివిధములైన సూప, శాక, భక్ష్య, భోజ్య మధుర పదార్థములతో కూడిన వరి 
అన్నమును నైవేద్యముగా సమర్పించుచున్నాను. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _ ————(( 


12. సచ్చాయై ర్వరకేతకీ దళరుచా। తాంబూలవల్లీ దశైః । 
పూగైర్భూరిగుణైస్సుగంధి మధురైః । కర్పూర ఖండోజ్ఞ్యలైః | 
ముక్తాచూర్ణ విరాజితైర్భహు విధై ర్వక్రాంబుజామోదితైః । 
పూర్ణారత్న కళాచికా తవముదేన్యస్తా పురస్తాదుమే ॥ 
(తాంబూలం సమర్పయామి 


ర్త పార్వతీ! మంచి కాంతిగల లేత తమలపాకులతో సుగంధ (ద్రవ్యములతో 
కర్పూరముతోకూడి ముఖమునకు మిక్కిలి సువాసనను కలిగించు తాంబూలమును 
నీకు సమర్పించుచున్నాను. 


18. కన్యాభిః కమనీయకాంతి భిరలంకారామలారార్తికా । 
పాత్రేమౌ క్తిక చిత్రపజ్మి విలసత్కర్పూర దీపాళిఖిః । 
తత్తత్తాళ మృదంగగీత సహితం నృత్యత్పదాంభోరూహం | 
మంత్రారాధనపూర్వ కంసునిహితం - నీరాజనం గృహ్యతామ్‌ I 
(నీరాజనం దర్భయామి) 


మనోహరమైన కాంతిగల దివ్యస్తీలు అలంకరింపబడిన చిత్రమైన ముత్యములవలె 
ప్రకాశించు కాంతిగల హారతులనిచ్చు చుండగా, మంగళ వాద్యములు మైోగుచుండగా 
అప్సరసలు నాట్యమాడుచున్నారు. అప్పుడు మంత్ర పూర్వకముగా నీ కర్పించుహారతిని 
నా యందు దయతో స్వీకరింపుము. 


14. లక్ష్మీర్మాత్తిక లక్ష కల్పిత సిత। చృత్రం తు థత్తేరసా ॥ 
ఇంద్రాణీ చరతిశ్చ చామరవరే థత్తే స్వయం భారతీ ॥ 
వీణామేణవిలోచనాస్సుమనసాం నృత్యంతి తధ్రాగవః 
భావై రాంగిక సాత్వికై స్ఫుటరసం మాత స్త్వ్వయాకర్ణ్వతామ్‌ I 
(గీతం (శావయామి నృత్యం దర్భయామి) 
అనేక ముత్యములచే కూర్చబడిన తెల్లని గొడుగును లక్ష్మీదేవి పట్టుకొని యున్నది. 
శచీదేవి, రతి వీరిద్దరూ వింజామరలు పట్టుకొని వీచు చున్నారు. సరస్వతీదేవి స్వయముగా 
నీకు సంతోషము కల్టుటకు వీణను వాయించుచున్నది. అప్పర స్రీలు గానము 
చేయుచుండగా తగు విధముగా నాట్యము చేయుచున్నారు. పరికించుము 


189్రి—ర్రీ శంకరాచార్య కృత స్తోతములు 


15. హ్రీంకార త్రయసంపుటేనమనునోపాస్యే త్రయీమౌలిభిః | 
వాచ్యైర్లక్ష్యతనో తవస్తుతి విధౌ కో వాక్షమేతాంబికే । 
స్సల్లాపాస్తుతయః ప్రదక్షిణ శతం సంచార ఏవాస్తుతే । 
సంవేశో మనస స్సహస్ర మఖిలం తత్రీతయే కల్ప్యతామ్‌ ॥ 
(తల్లీ ఆత ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి) 
మూడు హ్రీంకారములు గల పంచదశీ మహామంత్రముచే ఉపాసించదగిన ఓ 
జననీ! ఉపనిషత్తులయొక్క వాచ్యార్థ, లక్ష్యార్థములే స్వరూపముగా గలదానా! నిన్ను 
స్తుతించుట ఎవరికి శక్యమగును? నా సంభాషణమంతయు నీ స్తుతియే. నేను 
సంచరించుట నీకు ప్రదక్షిణ మొనర్చుటయే, నా ఆలోచన నీ ధ్యానమే అని గ్రహింపుము. 


16. శ్రీమంత్రాక్షరమాలయాగిరిసుతాం యః పూజయేచ్చే తసా 
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్త స్యామలంస్యాన్మనః 
చిత్తాంభోరుహ మంటపేగిరి సుతానృత్తం విథత్తేరసా 18 
ద్వాణీవక్ర సరోరుహే జలధిజా గేహే జగన్మంగళా ॥ 


శ్రీ పంచదశీ మాలా స్తోత్రమును ఎవరు ప్రతిరోజు సంధ్యా సమయమునందు 
విడువక మానసిక పూజను చేయుదురో అట్టి మహాత్ముని యొక్క మనస్సు అనెడి పద్మ 
మంటపమునందు లలితాదేవి నృత్యము చేయును. ఈ మానసిక పూజ చేయువాని 
ముఖమునందు ఎల్లప్పుడు సరస్వతీ దేవి, ఇంటి యందు లక్ష్మీదేవి విడువక యుందురు. 


17. ఇతి గిరివర పుత్రీ పాదరాజీవభూషా । 
భువన మమలయంతీ । సూక్తి సౌరభ్య సారైః | 
శివ పదమకరంద స్యంది ని యన్ని బద్దా | 
మదయతు కవి భృంగాన్‌ మాతృకాపుష్పమాలా ॥ 


పార్వతీదేవి పాదపద్మములకు అలంకారమైన ఈ స్తోత్రము లోకమును 
పవిత్రముచేయుచు, అమృతమనే మకరందమును ఇచ్చుచూ కవులు, ఉపాసకులు, 
పండితులు, అనుతుమ్మెదలకు ఆనందమును చేకూర్చు గాక. 


ఇతి శ్రీమచ్చంకర భగవత్సాద కృతం శ్రీ మంత్ర మాతృకా పుష్పమాలా స్తవము 
సంపూర్ణమ్‌. 


ఆీల ఆల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ ——————————————————4(క్ర్ర 


శ్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు----ోాఢ$9ు 


1. శ్రే కంచి కామకోటి పీఠము 


“అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ 
అవంతికా పురీ 
ద్వారవతీ చైవ సప్రెతే మోక్షదాయకా”: 

అని భారతావనిలో 7 మోక్షదాయకమైన క్షేత్రాలు 
ఉన్నాయి. ప్రతి యింటిలో దేవుని గది ఉన్నట్లే 
ప్రపంచానికి దేవాలయ సదృశమైనది భారతదేశం. 
| ఈ పుణ్యభూమిలోని ప్రతి అంగుళం పవిత్రమైనదే. 
అయినప్పటికీ ఈ 7 క్షేత్రాలను మోక్షదాయిక 
1 న పట్టణాలుగా చెపుతారు. ఇందులో కాశీ, అవంతిక 
(ఉజ్జయిని) అన్న రెండూ శివక్షేత్రాలు. అయోధ్య, మథుర, పురీ విష్ణు క్షేత్రాలు. మాయా 
(హరిద్వార్‌) శక్తి క్షేత్రం. ఇక మిగిలినది కంచి. ఇది శివ, విష్ణు, శక్తి క్షేత్రాలకు 
నిలయమై భక్తి, ముక్తి ప్రదమై విరాజిల్లుచున్నది. దక్షిణాదిలో ఉన్న ఏకైక మోక్షపురి 
కంచి. 


“నాస్తి కాంచీసమం క్షేత్రం సర్వసిద్ధిప్రదం భువి 
సర్వతీర్థ సమం తీర్థం నాస్తి పాపనిబర్హణం”... అని కీర్తించబడినది. 


క్రీశ 600 - 750 ప్రాంతంలో పల్లవ రాజులు తమ సువిశాల సామ్రాజ్యానికి 
కంచి రాజధానిగా చేసుకున్నారు. ఈ నగరం చుట్టూ పెద్ద పెద్ద కందకాలు, ప్రాకారాలు 
నిర్మించి శతృదుర్చేద్యం చేశారు. అంతేకాక అనేక దేవాలయాలను స్థాపించేరు. ఒక 
గొప్ప పట్టణంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, శిల్ప, నృత్య, శాస్త్ర, సంగీతాది కళలకు 
కాణాచిగా ప్రఖ్యాతమవటానికి విశేషంగా కృషి చేశారు పల్లవ రాజులు. భరతమాతకు 
నాభిస్థానమైనది కంచి. ఆమెకు కాంచీ (మొలనూలు, వడ్డాణం) గా ఆభరణంగా 
అలరారినది. “నాభిస్థానం ఓథ్యాణ పీఠం” అని “కాంచీస్థానమితి ప్రోక్తా 
మస్మాత్మాంచీ పురీత్వియం” అని పెద్దల మాట. 

పల్లవరాజులకు ముందు క్రీ॥;శ 2వ శతాబ్ది వాడైన కరికాళచోళుడు కంచి 
ముఖ్యపట్టణంగా పాలన సాగించినట్లు చారి(క్రికాధారాలు లభించాయి. ఈ మహారాజు 
కాలంలోనే కంచి పట్టణానికి నూతన రూపు కల్పించి, పాలనలో ఒక క్రమ పద్ధతి 
యేర్పాటు చేసి, తంజావూరు, తిరుచిరాపల్లి వంటి సమీప ప్రాంతాల నుంచి వేలాది 
కుటుంబాలు కంచిలో స్థిరపడేటట్టు ప్రోత్సహించాడు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ __ —(93 


పల్లవ రాజుల అనంతరం చోళులు, ఆ తర్వాత కొంతకాలం ముస్లింలు, వారి 
తర్వాత సాళువ తుళు వంశీయులు అంటే విజయనగర రాజులు పాలించారు. విజయనగర 
పతనానంతరం మరాఠీ, మొగలాయి రాజులపాలన, వారి నుండి బ్రిటిష్‌ వారి 
వశమయింది. 

“నగరేషు కంచి, నారీషు రంభ 
పురుషేషు విష్ణు, పుప్పేషు జాజి” 

అని జన శృతిలో అనుశ్చతంగా వినవస్తున్న ప్రఖ్యాత శ్లోకం. దీన్నిబట్టి నారీమణుల లో 
రంభ, పురుషులలో విష్ణువు, పుష్పాలలో జాజి ఎట్లు ప్రశస్తమైనవో అట్లే నగరాలలో 
కాంచీపురం అంత ప్రముఖమైనదని అర్ధమవుతోంది. 

కంచి - ప్రాచీనత: రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలు, శివరహస్యం, 
మార్మండేయ, స్మాంద, (బ్రహ్మాండాది పలు పురాణములలో కంచి ప్రసక్తి, ప్రశస్తి 
కానవస్తుంది. కాళీ కంచి క్షేత్రాలు పరమశివుని రెండు నేత్రాలుగా బ్రహ్మాండపురాణంలో 
వర్ణింపబడింది. పతంజలి మహాభాష్యం (క్రీ॥పూ॥ 2వ శతాబ్ది) లోను, మూకపంచశతి 
(క్రీ॥శ॥రవ శతాబ్ది) లోను కంచి గురించి వివరాలున్నాయి. ప్రాచీన సాహిత్యంలో, 
శాసనాలలో ఈ నగర వర్ణన ఉంది. శ్రీహర్షుని నైషథంలో దమయంతి స్వయంవర 
సందర్భంలో కంచిలోని విశాలతటాకాలు, వీధులు దేవాలయాలు గురించి వర్ణన ఉంది. 
చైనా యాత్రికుడు హుయాన్సాంగ్‌ ఈ ప్రాచీన క్షేత్రాన్ని దర్శించి దాని వివరాలు 
గ్రంధస్థం చేశాడు. శాతవాహనుల కాలం నాటి నాణాలు కాంచీపురంలో లభించాయి. 
శాతవాహనులు క్రీశ 200 ప్రాంతంలో పరిపాలన చేశారు. ప్రఖ్యాత తమిళ ప్రబంధం 
మణిమేఖలై కంచి వైభవాన్ని వర్ణించింది. 

హయగ్రీవ, అగస్య, దూర్వాస, వ్యాసాది మహర్షులు, శ్రీరామ, బలరామాది 
పురాణపురుషులు సంచరించిన పుణ్యస్థలి ఇది. బ్రహ్మాండ పురాణాంతర్గత లలితోపాఖ్యానం 
హయగ్రీవ - అగస్త్య సంవాద రూపంలో ఉంది. ఈ సంవాదం కంచిలో జరిగిందని 
జన[శ్రుతి. రామానుజులు వరదరాజ స్వామిసేవ చేస్తూ కొంతకాలం కంచిలోనే గడిపారు. 
వందల వేల దేవాలయాలతో విలసిల్లుతున్న ఈ పుణ్య క్షేత్రం మోక్షదాయకం 
కాకపోవుటేమిటి. కంచిలో యేదో ఒక దేవుని గుడి లేని వీధిలేదు అంటే అతిశయోక్తి 
కాదు. అందుకే కాబోలు “కాంచ్యాం సంచరణాన్ముక్తి”: అని కంచిలో సంచరిస్తేనే చాలు 
ముక్తి కలుగుతుంది అని చెపుతారు. 

కంచిలో నివసించిన ప్రముఖులలో వేదాంత దేశికులొకరు. వీరి అసలు పేరు 
వేంకటనాథులు. సకల శాస్త్రాలు అభ్యసించిన వీరు శ్రీ రంగం, కంచి మున్నగు 
పట్టణాలలో కొంతకాలం గడిపారు. స్వయంగా శ్రీ రంగనాథులచే వేదాంతాచార్య బిరుదును 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


శ్రీ రంగనాయకి అమ్మవారిచే సర్వతంత్రస్వతంత్ర బిరుదును పొందిన వీరు శతాధిక 
(గ్రంథ రచన చేశారు. అందులో గరుడ దండకం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ దండక 
రచన వెనుక ఆసక్తికర గాధ ఒకటి ఉంది. వీరు కంచిలో కాపురముంటున్న రోజులలో 
వీరి పేరు ప్రఖ్యాతులు చూసి అసూయచెందిన కొందరు ఒక పాములవాడిని దేశికులపైకి 
పంపారు. వాడు తన వద్ద గల విషసర్పాలను దేశికుల పై ప్రయోగించాడు. అప్పుడు 
వేదాంత దేశికులు గరుడుని ధ్యానించి ఒక దండకంతో గరుడస్తుతి చేశారు. అంతట 
గరుడుడు ప్రత్యక్షమై విషసర్పాలను, పాములవాడిని తరిమి వేశారు. అప్పటి నుంచి 
గరుడ దండకం లోకంలో ప్రసిద్ది చెందింది. వీరిని కంచిలో మాయా (అద్వైత) వాదులు 
ఎదుర్శొన్నారు. వీరికి తమిళ ప్రబంధాలను వేద సమానంగా భావించి అధ్యయన 
పఠన పాఠనాదులు చెయ్యటం నచ్చక దేశికులను అద్దుకొన్నారు. విశిష్టాద్వైతులగు 
వీరు ఆ వాదనలను ఖండించి మాయా వాదులను జయించినారట. ఈ వాదోపవాదములు 
'శతదూషిణి అను పేరున గ్రంథస్తమయ్యింది. 
కాంచీక్షేత్రంలో వసంతోత్సవాలు ఆ తర్వాత ఇంద్రోత్సవాలు వైభవంగా జరుగుతూ 
ఉండేవి. ఈ ఉత్సవాలు ప్రజలలో భక్తిని పెంపొందింపచేసి ఆధ్యాత్మికోన్నతికి తోడ్చడే 
విధంగా నిర్వహించబడేవి. ఒక సంవత్సరం ఈ ఇంద్ర సభలు వణిక్‌ ప్రముఖడు అవచి 
తిప్పయశెట్టి అండదండలతో కవిసార్వభౌముడు శ్రీనాథుని ఆధ్వర్యంలో జరిగాయి. 
సభలు కామాక్షి ఆశీర్చలంతో విజయవంతంగా ముగిసాయి. చివర గా 
అమ్మహాదేవి కామాక్షి అఖీల వంద్య 
దేవతాదిమ శక్తి సందీప్త మూర్తి 
కొంగుబంగారమై భక్తకోటికొసగు 
భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. 
అని కామాక్షీ కటాక్ష ప్రశంస చేశాడు శ్రీనాథుడు. 
సంస్కృత మహాకవులు దండి. కిరాతార్జునీయం రాసిన భారవి ఇచటి వారేనని 
చెపుతారు. బౌద్ధ పండితులు దిజ్నాగుడు, బుద్ధఘోషుడు, ధర్మపాలుడు ఇచట నివసించిన 
వారని బౌద్ధ వాజ్మయం తెలుపుతోంది. 
సంస్కృతాంధ్ర, వేద, జ్యోతిష సంగీత శాస్రములలో నిష్టాతులగు ఆంధ్రులు శ్రీ 
త్యాగరాజ స్వామి పుణ్యక్షేత్రములను దర్శించు నపుడు ఆయా దేవతలపై భక్తిరస భరితమైన 
కీర్తనలను రచించి గానం చేసేవారు. అట్టితరి కంచి దర్శించినపుడు వినాయకుని 
వలె......., వరదరాజ నిన్నేకోరి వచ్చితిరా .... వంటి అద్భుత కీర్తనలలో కామాక్షిదేవిని 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _  —5 


శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు పిన్న వయసుననే క్రమాంత, కావ్యనాటక, వ్యాకరణ, 
సంగీతములను అభ్యసించి నవావరణ కృతులు, నవగ్రహ కృతులు, పంచలింగస్థల 
కృతులు రాసిన ప్రసిద్ధ వాగ్గేయకారులు. వీరును కాంచీపురాన్ని దర్శించి కామాక్షి 
అమ్మ వారిపై 'కంజదళాయతాక్షీ ... వంటి కృతులతో స్వరార్చన చేశారు. 

సంగీత త్రిమూర్తులలో ఒకరగు శ్యామశాస్త్రి చిన్నతనమునందే సంస్కృతము 
నభ్యసించారు. వీరి తల్లిదండ్రులు కాంచీపుర కామాక్షీ ఉపాసకులు. శ్యామశాస్తులు 
కామాక్షీ దేవి అనుగ్రహముచే అనేక కృతులు, వర్ణములు, నవరత్న మాలికలు రచించి 
గానము చేసి మహా గాయకుడుగా పేరుపొందిరి. కల్యాణీ కంచికామాక్షి నీపాదమె 
దిక్కు... కామితార్థఫలదాయకి కామాక్షీ సకలలోక సాక్షి అని, కామపీఠ నివాసిని 
శాంభవీ మృడానీ అని సంబోధిస్తూ సుమారు 300 కీర్తనలు దేవిపై రచించారు. 

కంచి-కాళ్ళీరు:- భారతదేశానికి దక్షిణ ఉత్తర కొసలలో ఉన్న ఈ నగరాలమధ్య 
3000 మైళ్ళ దూరం ఉన్నది. అయినా తాత్త్విక, సాహిత్య, సాంస్కృతిక విషయాలలో 
భావవ్యాప్తి వేగంగానే జరిగేది. రెండుచోట్లా సర్వజ్ఞ పీఠాలున్నాయి. రెండూ శైవానికి 
వేదశాస్తాల అధ్యయనానికి కేంద్రాలుగా విరాజిల్లిన నగరాలు. విద్యా సాంస్కృతిక 
వైదిక సంబంధాలు అవిచ్చిన్నంగా కొనసాగుతూ ఉండేవి. ఆదిశంకరులవలెనే కంచి 
పీఠ్రాధీశులు అనేకులు కాళ్ళీరు సందర్శించారు. కంచి పీఠ 16వ ఆచార్యులు ఉజ్వలశంకర 
అనువారు జైనబౌద్దాది వేద విరుద్ధ మతఖండనలో పేరెన్నిక గన్నవారు. వీరు ఆఖరు 
రోజులలో కాళ్ళీర్‌లో కొన్నాళ్ళు గడిపి అచటనే సిద్ధిపొందేరు. వీరున్న ప్రాంతం 
ఉజ్వలయతిపురం అని పేరు పొందినది. కాళ్ళీర సంస్థానంలో దేవమిశుడు అనే 
ఆయన బ్రాహ్మణ మంత్రిగా ఉండేవారు. వీరి కుమారుడు గౌడసదాశివ. ఈయన 
ఉజ్వలశంకరుల శిష్యుడై కంచి మఠానికి 17వ పీఠాధిపతిగా నియుక్తులయ్యారు. కాళ్ళీర 
ప్రభువు లలితాదిత్యుడు కంచి పీఠ 31వ ఆచార్యులు శ్రీ బ్రహ్మానందఘనాచార్యులను, 
వీరిశిష్యులు ౩2వ ఆచార్యులు అగు శ్రీ చిదానందఘనేంద్ర సరస్వతులను దర్శించుకొని 
ఆశీస్సులు పొందినట్లు, ఈ గురువుల పేరున కాళ్ళీరులో ఒక అన్నదాన శాలను 
నెలకొల్పినట్లూ తెలియుచున్నది. 

మూకపంచశతి అను 500ల శ్లోకాలతో అమ్మవారి స్తోత్రం రచించి ప్రసిద్ధుడైన 
శ్రీమూకశంకరులు గురుపరంపరలో 20వ వారు. వీరు జన్మచే మూగవారు. శ్రీ 
విద్యాఘనస్వాముల అనుగ్రహంతో వాక్సిద్ధి పొంది, అనంతర కాలంలో సన్యసించారు. 
పంచ - శతి ఆర్యాశతకం, పాదారవిందశతకం, స్తుతి శతకం, కటాక్ష శతకం, మందస్మిత 
శతకం అనే 5శతకాల సంకలనమైన 500 అద్భుత స్తోత్రాల మాలిక మూకపంచశతి. 
కాళ్ళీర ప్రభువైన ప్రవరసేనుడు వీరిని సేవించుకున్నాడు. కంచికామకోటి పీఠంవారు 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


జమ్మూకాశ్మీర్‌లో సరస్వతి మందిరాన్ని, బారాముల్లాలో శైలపుత్రి మందిరాన్ని నిర్మించారు. 
కాళ్ళీరులోని శంకరాచార్య పర్వతం మీద ఉన్న శంకరాచార్య ఆలయం కాశ్మీర రాజు 
గోపాదిత్యునిచే నిర్మించబడినది. ఈ విధంగా చరిత్రకందిన, చరిత్రకు అందని ఎందరో 
మహనీయులు, మహారాజులు కంచి - కాళ్ళీరుల మధ్య తాత్త్విక, సాహిత్య, సాంస్కృతిక 
వారధులై నిలిచారు. భిన్నత్వంలో ఏకత్వం, జాతీయసమైక్యత ఆనాడే సిద్ధించినట్లు కంచి 
- కాళ్ళీర్‌ సంబంధాల వంటి చారిత్రిక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. 
కంచిలోని ప్రసిద్ధ ఆలయాలలో ముందుగా చెప్పు కోవలసినది కామాక్షీదేవి 

ఆలయమేకదా. కంచి అనగానే అమ్మ కామాక్షి ఆదిశంకరులు, పరమాచార్యులు - 
వాక్కువెంట అర్థంలా పూవువెంట తావిలా స్మ ఎ్రతిపథంలో మెదులుతారు. కామాక్షి తల్లి 
లేని కంచిని ఊహించగలమా? కామాక్షి పదానికి పలువురు కవిపండితులు పలు 
అర్థాలు అన్వయాలు చేశారు. కాంచీపురమున శ్రీదేవి అష్టాదశ శక్తి పీఠములలో ఒక 
పీఠ శక్తిగా నున్నది. లలితాత్రిశతిలో ఒక నామము 'కామకోటినిలయా”. షజ్జవతీపీఠేషు 
మధ్యే కామకోటి: శ్రీచక్రమిత్యర్థ :- శక్తి పీఠములు తొంబదియారు. వానిలో నొకటి 
కామకోటి పీఠము. కోటికామములను తీర్చునది శ్రీచక్రమని అర్థము అని లలితాత్రిశతి 
వ్యాఖ్య. అటులనే లలితా సహస్రనామములలో “కామాక్షీ? అనునదొకటి. కాంచీపుర 
అధిష్టాత్రి అయిన దేవికి ఇది ఒక అపూర్వ నామం. కమనీయమైన నేత్రములు కలది 
అని, కామేశ్వరుడే నేత్రములుగా కలది అనగా ఎల్లప్పుడు కామేశ్వరుని యందే దృష్టి 
కలది అని, జగత్‌ సృష్టి కామనయే నేత్రములుగా కలది అని వ్యాఖ్యానములున్నవి. 
అసలు లలితాత్రిపురసుందరియే కామాక్షి, 

భండాసుర వధ్యాయైషా ప్రాదుర్భూత చిదగ్నిత: 

మహా త్రిపురసుందర్యా మూర్తిస్తేజో విజృంభీతా 

కామాక్షీతి విధాత్రాతు ప్రస్తుతా లలితేశ్వరీ ...... 

తన కరుణాపూరమైన చూపులతో భక్తుల కోర్మెలను తీర్చునది అని ఒక అర్థం. 
క+అ+మ = కామ. క - బ్రహ్మను, అ - విష్ణువును, మ - రుద్రుని సూచించునని ఈ 
మూడుశక్తులు సృష్టి స్థితి, లయములకు సంకేతాలని ఈ మూడిటిని తన కంటి (అక్షి 
కదలికల మాత్రమున నిర్వహించు జగజ్జనని కామాక్షి అనియు వివరణ కలదు. 

“కి కారం సరస్వతిని, మి కారం లక్ష్మిని సూచించునని, లక్ష్మీసరస్వతులు రెండు 
కన్నులుగా కల దేవి కామాక్షి (కా - మా అక్షులుగా కలది కామాక్షి) అని ఒక అర్థం 
చెపుతారు. లలితా సహస్ర నామాల్లోని “సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా” అనే 
నామం పై అన్వయానికి అనుగుణంగానే ఉన్నది. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ —4s5 


ఈ శక్తి పీఠాన్ని కామకోటి” అంటారు. ఇక్కడ కోటి అంటే అంచు, హద్దు, పరిధి 
అనే అర్థాలున్నాయి. కోరికలన్నీ ఎక్కడ (ఏ హద్దు దగ్గర) ఆగి పోతాయో - ఆ నిష్మామ 
స్థితిలోనే ఆత్మ సాక్షాత్మారం లభిస్తుంది. ఆదిశంకరులు భక్తి ప్రపత్తులతో ఆరాధించి శ్రీ 
చక్ర ప్రతిష్ట చేసిన దివ్య ఆలయం యిది. “కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్ర స్థాపన 
దీక్షితాయ” అని శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళిలో కీర్తించబడినారు. 

శ్రీచక్ర సహితంగా అమ్మవారికే ఒక ఆలయం ప్రత్యేకంగా ఉండటం ఒక అరుదైన 
విషయం. సాధారణంగా శివాలయాలలో గర్భగుడికి వామభాగంలో కాస్త చిన్నదిగా 
అమ్మవారి ఆలయమో అధిష్టానమో ఉండటం సంప్రదాయం. కాని కంచిలోని 
శివాలయాలలో అమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉండదు. ఇదీ ఒక అరుదైన విషయమే. 
కాంచీపురం శ్రీచక్రాకృతిలో నిర్మింపబడినది. శ్రీచక్రంలోని బిందుస్థానం వలె కంచి 
నగరానికి మధ్య కామాక్షి ఆలయం ఉన్నది. సాధారణంగా ఆలయగోపురాలు తూర్పు 
పడమరలకు అభిముఖంగా ఉంటాయి. కాని కంచిలో మాత్రం కామాక్షి ఆలయానికి 
అభిముఖంగా ఉంటాయి. 

కామాక్షీం కుటిలాలకాం ఘనకృపాం కాంచీపురీ దేవతామ్‌ 
ఏకామేశ్వర వామభాగ నిలయాం మృష్టాన్నదాం పార్వతీం 

భక్తానా మభయప్రదాంబుజ కరాం మంబా పూర్ణేందు బింబాననాం 
కంఠే కాంచనమాలికాం శివసతీ మంబా మజ'స్రం భజే. 


అని శంకరులవారు కామాక్షీదేవిని స్తుతించారు. అంతేకాదు, కలిమల ప్రథ్వంసని అని, 
గౌరిగా, శర్వాణీగా, బాలగా, వాగ్దేవిగా, ఐం క్షీం సౌ అను బీజాక్షర రూపిణీ అని, 
త్రిభువన క్షేమంకరిగా, కాంచీపట్టణ పంజరాంతర శుకిఅని, పంపాతీర రసాలమూల 
నిలయాం అని పలు విధాల స్తుతించారీ కాంచీపురాధీశ్వరిని. 

ఇచ్చట కామాక్షిగా వెలసిన బాలాత్రిపురసుందరితో పాటుగ చంద్రమౌళీశ్వర స్పటిక 
లింగము కూడా శ్రీ శంకరుల కాలం నుండి అర్పించబడుచున్నది. ఇచ్చట 
చంద్రమౌళీశ్వరుడు యోగలింగ రూపమున అర్చింపబడుచున్నాడు. శ్రీ శంకరులవారు 
కైలాసము నుండి 5 స్పటిక లింగములను తెచ్చిరనియు, బదరిలో “ముక్తి లింగమును, 
నేపాల్‌ నీలకంఠ క్షేత్రంలో “వరి లింగమును, చిదంబరములో “మోక్షు లింగమును, 
శృంగేరిలో “భోగి లింగమును, కంచిలో 'యోగి లింగమును ఉంచి నిత్యార్చన 
జరుగవలెనని శాసనము చేశారు. ఈ విషయము మార్శ్మండేయ సంహితలో 
వివరింపబడియున్నది. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
ఫ్‌ కృత స్తో 


కామాక్షీదేవి చతుర్భుజ. పుష్పబాణాలు, పాశము, అంకుశము, ఇక్షు ధనుస్సు నాలుగు 
చేతులలో ధరించి ఉంటుంది. ఈమె వరద అభయ ముద్రలను ధరించి యుండలేదు. 
శంకరులు సౌందర్యలహరిలో 'తవహి చరణావేవ నిపుణౌ” అన్నట్లు ఆ తల్లి చరణాలే 
వరాలను ప్రసాదించి అభయాన్ని ఇవ్వ గలవు. 


కంచిలో యేదేవునికి యే ఉత్సవం జరిగినా ఆ ఉత్సవం అమ్మవారి ఆలయం చుట్టూ 
గల నాలుగు వీధులగుండా ప్రదక్షిణ రూపంగా వెళ్ళటం ఆచారం. ఈ సంప్రదాయం 
ఇప్పటికీ పాటించబడుతోంది. ముస్లిం సోదరులు కూడా ఈ ఆచారం పాటిస్తారు. కాని 
వారి ఉత్సవం వ్యతిరేక దిశలో అప్రదక్షిణంగా సాగుతుంది. 


కామాక్షి దేవాలయం 5 ఎకరాల సువిశాల స్థలంలో నాలుగు ద్వారాలతో 
నిర్మించబడినది. ప్రధాన ద్వారానికిరువైపులా కాలభైరవ, మహిషాసురమర్దని విగ్రహాలు 
కనిపిస్తాయి. కామాక్షి గాయత్రి మండపంలో కొలువై ఉన్నది. మూలవిరాట్‌ చుట్టూ 
వారాహి, అరూప, రూపలక్ష్ములు, అర్ధనారీశ్వరుడు, మున్నగు దేవతలు పరివేష్టించి 
ఉన్నారు. బహిః ప్రాకారంలో సరస్వతి, అన్నపూర్ణ, అయ్యప్ప, ఆదిశంకరుల శిల్పాలు 
దర్శనమిస్తాయి. కాలగతిలో కంచిపట్టణం, అందలి ఆలయాలు ఎన్నోమార్పులకు 
లోనయ్యాయి. నేడు మనం చూస్తున్న రూపంలో ఉన్న ఆలయం 14వ శతాబ్దిలో 
చోళులు మార్పులు చేర్పులతో నిర్మించినట్లు తెలుస్తోంది. 


అష్టోత్తర శత (108) దివ్య తిరుపతులలో కంచి ఒకటి. శ్రీమన్నారాయణుడు లోక 
కల్యాణార్థమై పర - విభవ - వ్యూహ - అంతర్యామ - అర్హావతార ములను అయిదు 
స్థానములలో నివాసముంటాడు. ఇందులో మొదటి 4 స్థానములను దేవతలు, బుషులు, 
యోగులు వంటివారు మాత్రమే దర్శించగలరు. సామాన్య జనులనుద్ధరించి 
తరింపచేయుటకు శ్రీమన్నారాయణుడు అనేక క్షేత్రాలలో అర్పారూపంలో (విగ్రహ 
రూపం) వెలసి అనుగ్రహిస్తూ ఉంటాడు. అట్లు అర్సారూపాన్ని దాల్చిన క్షేత్రాలను 
శ్రీవైష్ణవ వాజ్మయంలో దివ్యతిరుపతులుగా (దివ్యదేశములుగా) వర్ణింపబడినవి. ఆళ్వారులు 
తమ పాశురాలలో ఆయా క్షేత్రస్వాములను కీర్తించారు. ఇట్టి దివ్య తిరుపతులు 108 
ఉన్నాయి. అందులో కంచి ఒకటి. ఇంకొక విశేష మేమంటే అష్టభుజం, తిరుత్తణి, 
పాడగం, నీరగం, ఊరగం, కారగం, కార్వానం, పవళవణ్ఞ్ణం, పరమేశ్వర విజ్ఞగం వంటి 
పలు దివ్య తిరుపతి క్షేత్రాలు కంచిలోనే నెలకొని ఉన్నాయి. వరదరాజస్వామి సన్నిధి 
చేత ఇది పవిత్ర వైష్ణవ క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది. స్వామి వరదరాజ పెరుమాళ్‌, 
పేరుందేవి అమ్మవారి సమేతంగా పశ్చిమాభి ముఖుడై వెలసి యున్నారు. బ్రహ్మోత్సవాలలో 
గరుడసేవ అతి వైభవంగా జరుగుతుంది. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు _ _ —3 


ఈ క్షేత్రమునందు ఏకామేశ్వరుడు పృధ్వీ లింగ రూపంలో ఉంటాడు. పంచభూత 
క్షేత్రాలలో కంచి ఒకటి. మిగిలినవి - తిరుచురాపల్లిలో జలలింగం, తిరువణ్ఞామలైలో 
అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తిలో వాయులింగంగా వెలసి యున్నవి. 
కంచికి పశ్చిమదిశలో సర్వతీర్థం అనే సరస్సు ఒకటి ఉన్నది. ఇందు సర్వ తీర్ధాలు 
సంగమించి, సార్థకమైన పేరు కలిగి ఉన్నది. ఈ తీర్థాన్ని రామలక్ష్మణ, ప్రహ్లాద, 
విభీషణాది పురాణపురుషులు సేవించుకున్నట్లు కాంచీ మహత్యం తెలుపుతోంది. 


పట్టు పరిశ్రమ: పట్టుచీర కట్టని పడతులుండరు గదా. ఆ పట్టుపరిశ్రమకూ కేంద్రం 
కంచి. నాటి ప్రభువులు సాహిత్య శిల్చకళలనే కాదు పట్టుపరిశ్రమనూ ఆదరించారు. 
రాజరాజు చోళుడు గుజరాత్‌ నుంచి నేతపని వారిని రప్పించాడని, శ్రీకృష్ణ దేవరాయల 
కాలంలో ఆంధ్రదేశం నుంచి వచ్చారని భిన్న కథనాలున్నాయి వీరి గురించి. ప్రస్తుతం 
ఈ పరిశమ స్థితిగతులు శోచనీయంగా ఉన్నాయి. 


కామకోటి పీఠం: కాంచీపురము వలెనే కంచికామకోటి పీఠము కూడా ప్రాచీనమైనది. 
ఈ విషయము శివరహస్యము, మార్మందేయపురాణము వంటి ప్రసిద్ధ (గ్రంథములలో 
ప్రసక్తమై యున్నది. కామాక్షీ ఏకామనాథుల దివ్య సన్నిధిలో శ్రీ శంకర భగవత్సాదులచే 
కంచికామకోటి పీఠం స్థాపించబడి, అవిచ్చిన్న గురుపరంపరతో ఆర్షధర్మ, అద్వైత తత్త్వ, 
వేదవిద్యా ప్రచారాలతో అగ్రగామి కేంద్రంగా నేటికీ కొనసాగుతోంది. ఈ పీఠానికి 
ప్రథమాచార్యులు శ్రీ శంకరభగత్సాదులే అని వాడుక. శ్రీ శంకరులు కంచిమఠము 
నందే విదేహముక్తులై నట్లునూ, కామాక్షి ఆలయప్రాంగణములో శంకరుల విగ్రహమున్న 
చోటే శంకరుల సమాధిస్థలమని జనశ్చతి. ఇంతవరకు 70 మంది ఆచార్యులు ఈ 
పీఠమునలంకరించిరి. పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తరువాత 
శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతి స్వామి ప్రస్తుత 
పీఠాధిపతులుగా వ్యవహరించుచున్నారు. 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


2. శ్రీ శంకరభగవత్సాదులు 


శ్రీ శంకర భగవత్పాదులు భారత దేశంలో అవతరించిన 
తత్త్వవేత్తలలో అగ్రగణ్యులు, దార్శనికులలో కైలాస శిఖర 
సన్నిభులు. భారతీయ తత్త్వ జిజ్ఞాసా పరిణతకు దర్పణం 
శంకరుల రచనలు. పరమేశ్వరుడు మానవ జాతికి జ్ఞాన భిక్ష 
పెట్టుటకై కృతయుగమున దక్షిణామూర్తి రూపమున, ద్వాపర 
యుగమున వేదవ్యాస రూపమున, కలియుగమున శ్రీ శంకర 
భగవత్సాద రూపమున అవతరించెనని భారతీయుల 
విశ్వాసము. శంకరులు ఎనిమిదవ యేటికే వేదాధ్యయనంపూర్తి 
చేశారు. పదహారు సంవత్సరాలు వచ్చు నప్పటికే గొప్ప తత్త్వ వేత్తగా ఆచార్యునిగా 
ప్రసిద్ధి పొందేరు. ఆ నాడు దేశ ప్రజలలో అధర్మం పెరిగిపోయింది. వేదవిహిత 
కర్మాచరణం కనుమరగు కాజొచ్చినది. బౌధ్దుల వేదవిరుద్ద సిద్ధాంత ప్రచారము 
ప్రచండంగా సాగుతోంది. శాక్తేయుల వామాచారము, జంతు బలులుమితిమీరినవి. 
ఐహిక సుఖములే ముఖ్యమను చార్వాకుల ప్రచారం ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి. 
సౌర, అగ్ని హిరణ్య గర్భ, వీరశైవ, శూన్య మతము వంటి 72 మతములు బయలు 
దేరి అవైదిక ఆచారాలను వ్యాప్తి చేస్తున్నాయి. మొత్తము మీద సంఘమంతా నీతి 
బాహ్యమై అల్లకల్లోలంగా ఉంది. భౌగోళికముగా కూడా దేశం చిన్న చిన్న రాజ్యాలుగా 
విడి పోయి ఛిన్నా భిన్నమయ్యే దశకు చేరుకుంటోంది. అటు రాజ్య విస్తరణ ఆధిపత్యముల 
కొరకు యుధ్ధాలు జరుగు చున్నట్ల, మా మతము గొప్పదంటే మా మతము గొప్పదని 
తాత్త్విక ఆధిపత్యము కొరకు కూడా నిరంతర పోరాటం జరుగుతున్నది. దేశ సంక్షేమ, 
సమైక్యతలు సాధించుటకు, (ప్రజానీకమును ఏకోన్ముఖులు గావించ గల శక్తి ఒక్క 
అదై ్వతానికే ఉన్నదని భావించారు శంకరులు. సనాతన ధర్మము సమాజమున సుప్రతిష్టిత 
మగుటయే పరమ లక్ష్యమైనది. అద్వైత ప్రచారం, ఆర్ష సంస్కృతీ పరిరక్షణ భారతీయ 
జీవన స్రవంతిలో కలకాలం కొనసాగాలని సంకల్పించి, నాలుగు మఠామ్నాయ పీఠాలను 
శృంగేరి, ద్వారక, పూరీ, బదరీ క్షేత్రాలలో స్థాపించారు. పాశ్చాత్య పాలనానంతరమే 
రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఐక్యత సంభవించినదనుకొనుట ఒక అపప్రద అని 
నిరూపించుటకా అన్నట్లు 8వ శతాబ్దముననే భారత దేశమున ధార్మిక సాంస్కృతిక 
ఐక్యతను పునరుద్ధరించారు. ఉత్తరాది మహిష్మతీ నగర విద్వాంసుడగు సురేశ్వరులు 
దక్షిణాది శృంగేరి మఠ ఆచార్యుడైనాడు. దక్షిణాది బ్రాహ్మణోత్తముడగు తోటకాచార్యుడు 
ఉత్తరాది జ్యోతిర్పీఠాధి పతిగా నియుక్తుడైనాడు. కేరళ నంబూద్రి బ్రాహ్మణులు బదరిలో 
పూజారులుగా, కర్ణాటక దేశీయులు నేపాల్‌లోను, మహారాష్ట విప్రులు రామేశ్వరంలోను 


శ్రీ శంకరాచార్య కృత స్లోతములు _ _  —€éo 


అర్చకులుగా ఉండవలెనని నియమం చేశారు. ఇంత కన్న మహోదాత్తమైన జాతీయ 
సమైక్యతా సంఘటన మరొకటి కలదా అని ఆశ్చర్యం కలుగుతుంది. 


వేద ధర్మం నేటికీ నిలచి ఉన్నదంటే దానికి కారణం శంకరుల కృషియే. ఆర్ష 
ధర్మాన్ని వ్యతిరేకించే శక్తులు వక్రీకరించే శక్తులు ఆనాడు కూడా ప్రబలంగా ఉన్నాయి. 
శ్రీ శంకరులు ఒక్కచేతి మీదుగా ఆ శక్తులను ఎదుర్శొని వేద ధర్మాన్ని అద్వైత సిద్దాంతాన్ని 
పునః ప్రతిష్టించారు. దీనికి వారుపయోగించిన సాధనం కేవలం జ్ఞాన మార్గమే! అంతకు 
పూర్వం రామ కృష్ణాది అవతారములలో ధర్మానికి భౌతిక అవరోధములే ఎక్కువగా 
ఉన్నందున క్షాత్రధర్మమే పనికి వచ్చింది. కాని కలియుగంలో ధర్మచ్యుతి మానసికమైన, 
ఆంతరంగికమైన అవరోధాల వల్ల యేర్చడింది. అందువల్ల వీటి నిర్మూలనకు జ్ఞాన 
ఖడ్గాన్ని ఉపయోగించ వలసి వచ్చింది. తదనుగుణం గానే వేదవేదాంగ వేత్తలైన 
సద్రాహ్మణ వంశంలో జన్మించటం సంభవించింది. మతసహనం మృగ్యమై, వేదధర్మాన్ని 
(బ్రష్టు పట్టించి, కులమతవ్యాప్తికి దోహదం చేసిన దురాక్రమణలను ఎదిరించి నిలచి 
ఈనాటి స్థితిలో ఆర్ష ధర్మం విలసిల్లుతోందంటే - అది శంకరుల భిక్షయే నని చెప్పవచ్చును. 
ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో శంకరుల ధార్మిక విజయాలు అత్యంత విలక్షణమైనవి. 
భారతదేశమంతటా విజయయాత్రలు సలిపి, వైదిక ధర్మాన్ని అద్వైత సిద్దాంత వైశిష్ట్యాన్ని 
ప్రపంచానికి చాటేరు. దండి భట్ట భాస్మరుడు, అభినవగుప్ప్తుడు, మురారి, 
ఉదయనాచార్యుడు, కుమారిల భట్టు, మండనమి[శుడు వంటి ఉద్దండ పండితులను 
తన వాద పటిమతో ఎదుర్శొని, అద్వైత మార్గాన్ని అనుసరింపచేశారు శంకరులు. 


బ్రహ్మసూత్రములకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు అసదృశమైన వ్యాఖ్యానాలు 
రచించారు. తర్క వేదాంతాలలో జ్ఞానానికి శంకరుల భాష్యాలు, భక్తిప్రపత్తులు, ఆచరణ 
జ్ఞానము పెంపొందించుకోవటానికి వివేకచూడామణి, ఆత్మ బోధ, అపరోక్షానుభూతి, 
ఆత్మానాత్మ వివేకం, ఉపదేశసాహప్రి వంటి శంకరుల ప్రకరణ (గ్రంథాలు అధ్యయనం 
చెయ్యాలని అంటారు. తాను నమ్మిన అద్వైత సిధ్ధాంతం పట్ల సమగ్ర అవగాహన 
మాత్రమే కాదు సంపూర్ణముగా అనుభూతి చెందిన పరిణత వారిది. అందుచేతనే 
శంకరుల రచనలలో ఎక్కడా వైరుధ్యం గాని అసహజత గాని అస్పష్టత గాని గోచరించదు. 


“అల్లాక్షర మస్టందిగ్గం సారవద్విశ్వతోముఖం 
అస్తోభ మనవద్యం చ సూత్రం సూత్రవిదోవిదు:” 
అన్న శ్లోకానికి భాష్యం అనదగ్గవి శ్రీ శంకరుల రచనలు. 


32 సంవత్సరాలు మాత్రమే జీవించిన అల్పాయుష్ములు శ్రీ శంకరులు. అయితేనేం 
శతాయుష్ములు అనేక మంది చేయదగు మహత్యార్యాలు చేసి మార్గ దర్శనం చేసిన 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స కృత స్తో 


మహనీయులు. సర్వ జనులకు ఉపయోగ పడునట్లు వారి వారి యోగ్యతానుసారము 
ఆచరింప వీలగు సర్వ సాధనా మార్గములను వివిధ గ్రంధముల ద్వారా విశద పరచారు. 
అత్యల్ప జీవిత కాలంలో వారు 24 భాష్య గ్రంథాలు, 85 ప్రకరణ గ్రంథాలు, 91 స్తోత్ర 
గ్రంథాలు రచించారు. ఈ బృహత్‌ గ్రంథ రాసికి తోడు శిష్యులకు శిక్షణ, అన్యమత, 
అన్య సిధ్ధాంత కర్తలతో శాస్త్ర వాదములు, చతురామ్నాయ మఠ స్థాపనం వంటి బృహత్మార్య 
భారాన్ని నిర్వహించిన ప్రజ్ఞాధురీణులు శంకరులు. 


“ఏకం సత్‌ విప్రా బహుథావదంతి” అని నమ్మిన ఆచార్యులు ప్రధానంగా ప్రజలలో 
మత ఐక్యతకు, ధర్మాచరణకు పాటుపడ్డారు గాని ఒకే మతం ఉండాలని అనలేదు. 
అందు వల్లనే పంచాయతన పూజాది ఆరాధనా విధానములను ప్రవేశపెట్టేరు. సర్వ 
దేవతారాధనలను సవరించి, సమన్వయ పరచి షణ్మత స్థాపనాచార్యులుగా (ప్రసిద్ధి 
చెందేరు. పాదచారులై భారతావని నంతనూ ముమ్మారు సంచరించి - పరివ్రాజకులై, 
ప్రవక్తల, సంఘ సంస్మర్తలై, కవీశ్వరులై ఆర్షధర్మ వైభవానికి పునర్జన్మ నిచ్చిన కారణ 
జన్ములు. వారి కృషి వారి ఉపదేశాలు, ప్రతి క్షణం ప్రతిదినం స్మరించ దగినవి. 


జీల ఆీల ఆల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _ ———————————€3 


3. పరమాచార్యులు 


రక్తాంత స్రుహణీయ దీర్గనయనం స్వాకుంచిత భ్రూతలం 
హస స్మేర ముదార ఫాల ఫలకం స్ఫూర్దత్మపోలారుణం 

శ్రీ కర్ణం మననం సుచారు రదనం పూర్ణేందు బింబాననమ్‌ 

వందే (్రీగురుమూర్తి మిందుమకుటం శ్రీకామ పీఠాధిపమ్‌. 


స్వస్తి శ్రీ జయనామ సంవత్సర వైశాఖ బహుళ పాడ్యమి 
ఆదివారం (20-5-1894) ఒక శుభదినం. ఆ శుభదినానికో 
ప్రత్యేకత ఉన్నది. తమిళనాడు దక్షిణ ఆర్మాట్‌ జిల్లా విల్లుపురంలో 
నివాసముంటున్న శ్రీమహాలక్ష్మి, సుబ్రహ్మణ్యశాస్త్రి దంపతులకు 
ద్వితీయ పుత్ర జననం అయిన రోజు అది. స్వామిమలైలో 
వేంచేసియున్న స్వామినాథుడు వీరి యిలవేల్పు. ఆ పెరే 
Noy పెట్టుకున్నారు ఈ పుత్రునికి. స్వామినాథన్‌ పితామహులు శ్రీ 
NR POD ౫ గణపతిశాగస్తి గారు, మాతామహులు శ్రీ నాగేశ్వరశాప్రి గారు 
ఇరువురూ బుగ్వేదాధ్యయన పరులు. తండ్రి విద్యాశాఖలో ఉద్యోగి. 
పదమూడవ శతాబ్దంలో చోళరాజుల సహాయార్ధం కర్ణాటక హోయసల రాజులు 
తమిళదేశానికి వలస వచ్చారు. వీరితోపాటు హోయసల బ్రాహ్మణ కుటుంబాలు 16 
వ శతాబ్దం ప్రధమార్ధంలో వలస వచ్చి తమిళదేశంలో స్థిరపడ్డాయి. ఈ విధంగా 
వలస వచ్చిన వారిలో శ్రీ గణపతిశాస్త్రి గారొకరు. వీరు బుగ్వేదీయ స్మార్త బ్రాహ్మణులు. 
సాంగబుగ్వేదాధ్యయన పరులు. కంచి పీఠానికి 64 వ ఆచార్యులైన శ్రీ చంద్రశేఖరుల 
కాలంలో కంచి కామకోటి మఠ సర్వాధికారిగా పని చేశారు. వీరి పెద్ద కుమారుడు 
సుబ్రహ్మణ్యశాస్త్రి వీరి భార్య మహాలక్షి. వీరు మద్రాసుకి 100 మైళ్ళ దూరంలో గల 
విల్లుపురంలో నివాసముండేవారు. ఉద్యోగరీత్యా తండ్రికి చిదంబరం బదిలీ అయింది. 
అక్కదే స్వామినాథాన్ని 1వ తరగతిలో చేర్చారు. ఒకనాడు పాఠశాల తనిఖీకి వచ్చిన 
ఇన్సెక్టర్‌ ఈ బాలుని ప్రతిభా పాటవాలు గమనించి ౩వ తరగతికి పంపమని సివారసు 
చేశాడు. 


గిని : తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా చూసుకోసాగేరు స్వామినాథన్‌ని. దీనికి 
రెండు కారణాలున్నాయి. ఒకటి ప్రధమ సంతానం తరువాత ఇక బిడ్డలు కలగరేమో 
అనుకున్న తరుణంలో 9సం. ల తర్వాత పుట్టినవాడు కావటం. రెండవది - చక్కని 
నడవడి, చురుకుదనం, విద్యార్దనలో ఆసక్తి, క్రమశిక్షణ చూపిన బుద్ధిశాలి కావటం. 
ఇటు వంటి సుగుణాలు చూసి అమితానందం చెందేరు. పంచవన్నెల రామచిలుకను 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
స్‌ కృత స్తో 


కన్నడంలో గిని అంటారు. రామ చిలుకకు అనేక రంగులున్నట్లె, ఈ పిల్లవానికి అనేక 
సుగుణాలున్నయనో ఏమో 'గిని” అని ముద్దు పేరుతో పిలుచుకునేవారు. 


కొడుకు పెద్ద ఆఫీసరు కావాలని ఆశించాడు తండ్రి. కాని దైవ నిర్ణయం మరొకలా 
ఉంది. 1905లో స్వామినాథన్‌కి ఉపనయనం జరిగింది. ఆ సమయంలో దక్షిణ 
ఆర్కాట్‌ జిల్లాలో పర్యటిస్తున్న కామకోటి పీఠ 66వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర 
సరస్వతిన్వామి వారి ఆశీస్సులు లభించాయి వటువుకి. ఆ మరుసటి సంవత్సరం గిని 
చాతుర్మాస్యం చేస్తున్న గురువుల దర్శనం చేసుకున్నాడు తండ్రితోపాటు. ఆ కాలంలోనే 
తన తర్వాత ఈ బాలుడు పీఠాధిపత్యం వహిస్తే బాగుండును అని అనుకున్నారు 
గురువర్యులు. 1907 ఫిబ్రవరి 13 నాడు స్వామినాథన్‌కి సన్యాసదీక్ష ఇవ్వబడింది. శ్రీ 
చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న యోగపట్ట నామం తో 68వ ఆచార్యులుగా కంచికామకోటి 
పీఠాధిపతులయ్యారు. అనంతరం 2 సంవత్సరాల పాటు కుంభకోణం, తిండివనం, 
జంబుకేశ్వరం, తంజావూరు మున్నగు ప్రాంతాలు పర్యటించి విజయయాత్ర చేశారు. 
ఆ రోజుల్లో మఠం కంచిలో కాక కుంభకోణంలో ఉండేది. 1911-14 మధ్య కాలంలో 
కావేరీ నదీతీరాన గల మహేంద్రమంగళంలో వేద శాస్తాధ్యయనం చేశారు. వివిధ 
బాధ్యతలతో కూడుకున్న మఠాధిపత్యం నిర్వహించటానికవసరమైన సర్వ శాస్త పరిజ్ఞానాన్ని 
సముపార్ణించారు. శ్రీ చరణులు మేజరు కానందున 1915 వరకు మఠవ్యవహారాలు 
కోర్టాఫ్‌ వార్డ్‌ పర్యవేక్షణలో సాగుతూ ఉండేవి. 


21 సంవత్సరాలు నిండిన స్వామి 1915 మే నెలలో శంకర జయంతి పుణ్యదినాన 
మఠ పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. ఆ నాటి నుండి మఠానికి స్వర్ణ యుగం 
(ప్రారంభమయ్యిందని చెపుతారు. స్వామి వారు పీఠాధిపతులైన తర్వాత ఆర్హధర్మ రక్షణకు, 
వేదోద్దరణకు, ప్రజలలో ఆస్థిక్య భావ వ్యాప్తికి, పండిత సన్మానాలకు ఎన్నో ప్రణాళికలు 
చేపట్టేరు. గురుకుల పద్ధతిలో వేదాధ్యయనం వారి అభిమాన విషయం. ఎన్నో గురుకుల 
సంస్థలు ఏర్పాటు చేసి, ఆర్థికంగా లోటు లేకుండా చూసేవారు. 17 భాషలలో నిష్ణాతులైన 
శ్రీ చరణులు నిగర్వులు, నిర్మలాంతః కరణులు, నిష్టాగరిష్టులు. అయా భాషలలో 
ఎంతో సునాయాసంగా మనోహరంగా అది తమ మాతృభాషే అన్నంత మృదు మథురంగా 
సంభాషించే వారు. తేజస్సుతో తొణికిస లాడే ముఖ వర్చస్సు, ప్రశాంతత నిండిన 
నయన శోభ, పెదవులపై మెరిసే మందహాసం కరుణాగ్ట హృదయం, వాగ్వైభవం 
భక్తులను ఇట్టే ఆకట్టుకునేవి. మనసు మల్లె పువ్వు వలె సున్నితం సుకుమారం. నియమ 
పాలనలో పాషాణ సదృశ కాఠిన్యం. 90 యేళ్ళు పైబడినా వారి జ్ఞాపక శక్తి అద్భుతం 
ఆశ్చర్యకరం ! 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  _———————————————€క 


ఆసేతు హిమాచల యాత్ర : 


1919లో ఆరంభమై 20 సంవత్సరాలపాటు సాగినదీ సుదీర్హ విజయయాత్ర. 
అఖిలభారత ఆస్తిక జనులకు శ్రీవారి దర్శనం, ఆశీస్సులు లభించాయి. ఇంత సుదూర, 
సుదీర్హ యాత్రలో శ్రీ వారు ఆధునిక ప్రయాణ సాధనాలు వేటినీ వినియోగించక 
పోవటం విశేషం. ఎక్కువగా పాదచారులై పర్యటన సాగించారు. మరీ అవసరమనిపిస్తే 
పల్లకి అనుమతించేవారు. 

ప్రతి నిత్యం త్రికాల పీఠదేవతార్చనం, అనుష్పానాలు, భక్తులతో సంభాషణలు, 
మఠవ్యవహారాలతో గడిచిపోయి, శ్రీచరణుల విశ్రాంతికి 2-3 గంటలు మాత్రమే మిగిలేది. 
యాత్రలో ఎందరో వేదవేత్తలు, పండిత ప్రకాండులు, మేధావులు, నాయకులు శ్రీవారిని 
దర్శించుకుని ధన్యులయ్యేరు. అట్టివారిలో - మోక్ష గుండం విశ్వేశ్వరయ్య, సి. ఆర్‌. దాస్‌, 
సి రాజగోపాలాచారి, జమునాలాల్‌ బజాజ్‌, వంటి జాతీయనాయకులు, మదన 
మోహనమాలవ్యా, వినోబాభావే ప్రభృతులు, వివిధ మతాలవారు, మహరాజులు, 
జమిందార్హు, దేశవిదేశ ప్రభుత్వాధికారులు, స్వామివారి పల్లకి మోసిన ముస్లిం సోదరులు, 
సంస్కృతంలో శ్లోకాలు రాసి సమర్పించిన ముస్లిం భక్తులు ఇలా ఎందరో ఉన్నారు. 
1927 ఉత్తరార్థంలో గాంధీమహాత్ముడు దక్షిణ భారతంలో పర్యటిస్తున్నారు. స్వామి 
వారిని తప్పక కలుసుకోవాలనే కోరికతో ఉన్నారు. పాల్‌ ఘాట్‌ సమీపంలోని 'నల్లిచెరి” 
లో వారిద్దరి సమావేశం జరిగింది. శ్రీవారు సంస్కృతం లోను, గాంధీగారు హిందీ 
లోను సంభాషించారట. సాయంకాలం 5.80 అయినది. గాంధీగారి సాయంకాల 
భోజనానికి కాలాతీతమవుతున్నదని రాజగోపాలాచారి గారు వెళ్ళి జ్ఞాపకం చేశారు. 
“ఆచార్యులతో నేను జరుపుచున్న సంభాషణమే నాకు ఈ సాయంకాలపు భోజనం” 
అన్నారట గాంధీజీ. 

ఈయాకత్ర సందర్భంలోనే ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక అన్వేషకుడు పాల్‌ బ్రంటన్‌ 
శ్రీ చరణులను దర్శించటం జరిగింది. (బ్రంటన్‌ కె.ఎస్‌.రమణి అను రచయిత 
సహాయమున చెంగల్పట్టులో స్వామి దర్శనము చేసుకొనెను. ప్రథమ దర్శనములోనే 
ఒక దివ్యానుభూతికి లోనైనాడు. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ కారణములు 
మున్నగు విషయములపై స్వామి అభిప్రాయములు తెలుసుకొనెను. చివరకు తాను 
దేనిని అన్వేషించుచు భారత దేశమునకు వచ్చినది తెలిపి తనకు తాత్త్విక గురువుగా 
ఎవరినైన సూచింతురా లేక స్వయముగా తమరే మార్గదర్శకులుగా నుండు 
అవకాశమున్నదా యని విన్నవించెను. అంతట స్వామి - కామకోటి పీఠమను ప్రజా 
సంస్థకు అధిపతిగా నున్నవాడను. క్షణమైన తీరక లేని జీవనము నాది. నా 
కార్యక్రమములకే కాలము సరిపోవుటలేదు. ఈ పరిస్థితులలో స్వయముగ శిష్య శిక్షణ 
చేయజాలను, అని చెప్పి నీ ఆధ్యాత్మిక సాధనలో దారి చూపగలవారు రమణమహర్షులు. 
వారేనీకు తగిన గురువు. వారిని తప్పక దర్శించ వలసినదిగా సూచించారు. మహర్షి 
దర్శనము చేయకుండా దక్షణ భారతదేశము విడచి పోవద్దని చెప్పారు. తర్వాత బ్రంటన్‌ 


శ్రీ శంకరాచార్య కృత సోతములు 
ఫ్‌ కృత స్తో 


మద్రాసు తన బసకు చేరుకున్నాడు. ఆ రాత్రి స్వామి అతని కలలో కనపడి వినయవతుడవై 
ఉండుము. నీ అన్వేషణ ఫలించును అని చెప్పి అదృశ్యమైనారు. అలాగే స్వామి వారి 
కాశీ సందర్శనం ఆ పట్టణ చరిత్రలో ఒక గొప్ప సంఘటనగా నిలచింది. తర్వాత 
పాట్నా గయ, కలకత్తా, మిడ్నపూర్‌, టాటానగర్‌, ఒరిస్సా, ఆంధ్రదేశం మీదుగా 
తమిళనాడు చేరి 1939 జూలై 29న కుంభకోణం చేరుకున్నారు. ఆనాడు కుంభకోణం 
పురజనుల ఆనందోత్సాహాలకు అంతులేదు. 1944 ఫిబ్రవరి 7న కామాక్షి అమ్మవారి 
ఆలయ కుంభాభిషేకం జరిగింది శ్రీ చరణుల చేతులమీదుగా, 104 సం.ల అనంతరం 
మరలా ఈ కుంభాభిషేకం జరగటం గమనార్హం. 1959లో మైలాపూర్‌ సంస్కృత 
కళాశాలలో జరిగిన సభలో స్వామి వారికి 14 భాషలలో సన్నాన పత్రాలు సమర్పించిన 
అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. 

84 యేండ్ల వయసులో స్వామి 6 సం.ల పాటు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, 
మహారాష్ట్రలలో పర్యటించారు. భక్తజన వాత్సల్యంతో 1000 దినాలు 3860 కి.మీ. 
కాలినడకన, సంచరించి విజయ యాత్ర సలిపిన ఆచార్యులు “నడయాడే దేవం” కాక 
మరెవరు ? మహాస్వామి వారి యాత్ర రోజుకి 10 నుంచి 20 కి.మీ. సాగేది. దారిలో 
కనిపించిన ఏ చెరువుగట్టునో ఆలయం వద్దనో మజిలీ. ఊరివారికి తెలిసి 
తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకునేవారు. ఆహార పదార్థాలు ఇతర అవసర 
సామగ్రి తెచ్చి ఇచ్చేవారు. రేపటి మజిలీ ఎక్కడో తెలిసేదికాదు. మిగిలిపోయిన సంభారాలు 
ఆ ఊరి ఆలయానికో, పేదలకో ఇచ్చేసేవారు. రేపటి అవసరానికి యేదీ ఉంచుకోరాదు. 
అది నియమం. 

ఎందరెందరో విదేశీయులు స్వామి దర్శనం చేసుకొని సందేహ నివృత్తి అయి, 
సఫలమనోరధులై వెళుతూ ఉండేవారు. అట్టి వారిలో స్పెయిన్‌ రాజమాత (ైడరికా, 
రాకుమారి వెరీజా, థాయ్‌ లాండ్‌ రాజగురువు నామ్‌దేవ్‌ముని, ప్రఖ్యాత రచయిత 
ఆర్థర్‌ కోయిస్లర్‌. అర్జెంటినా దేశస్తురాలు యూగినా బోర్లిన్‌, నేపాలు రాజ దంపతులు 
ఉన్నారు. పాల్‌ బ్రంటన్‌ ఉదంతం ఇది వరకే చెప్పుకున్నాం గద. 

పరమాచార్యుల పావన స్పర్శతో, ఆధ్యాత్మిక శక్తి సంపవృతతో, లౌకిక వ్యవహర 
దక్షతతో 7 దశాబ్దాలు వైభవోపేతంగా వెలిగిపోయింది కంచి పీఠం. 1984 మే నెల 
నుండి సంచారం మాని కంచిలోనే ఉండి పోయారు స్వామి. 19983, అక్టోబరు మధ్య 
కాలం నుండి స్వామి జలుబు, దగ్గు దానివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందితో బాధ 
పడసాగేరు. స్థానికంగా మఠంలోనే ఉన్న వైద్యులు, అడపాదడపా మద్రాసు నుండి 
వచ్చే వైద్యులు స్వామి వారిని పరీక్షించేవారు. నీరసం, వృద్ధాప్య లక్షణాలు తప్ప మరేదీ 
లేదని నిర్ధారణకొచ్చేవారు. 


ఒకనాడు మద్రాసు వెళ్ళివస్తామన్న ఉత్తరాధికారికి, వారి పరివారానికి చేతి సంజ్ఞతో 
అనుమతి దయచేశారు. మిగిలిన పరివారం భోజనానికి వెళ్ళారు. వారితో పాటు 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--లోోోోోోాడఢడంా 


మఠంలోనే ఉన్న డా. భాస్కర్‌, వారి సహాయకులు కూడా భోజనానికి వెళ్ళేరు. ఇక 
మిగిలింది ఒకేఒక పరిచారకుడు. అతడిని నీళ్ళు తెమ్మని పంపారు. తిరిగి వచ్చి చూసేసరికి 
స్వామి లేరు. ఎవరూ లేని యేకాంతంలో 1994 జనవరి 8 మధ్యాహ్నం 2.58 ని.లకు 
మోక్షపురి అయిన కంచిలో బ్రాహ్మీభూతులయ్యారు స్వామి. అవాక్యయిన కాలపురుషుడు 
అచేతనుడయ్యారు. సర్వప్రకృతి చింతాజడమై నిలిచి పోయింది. కాలం స్థంభించింది. 
సరిగ్గా 2-58 ని॥లకు స్వామి గదిలోని గోడ గడియారం ఆగిపోయింది. మరితిరగలేదు. 


ఆ రోజు ఉదయం తల్లి మహలక్ష్మమ్మ గారి జన్మస్థలమైన ఇచ్చంగుడి లోని 
వేదపాఠశాలలో పెట్టాలని సిద్ధం చేసిన ఆమె చిత్రపటం శ్రీ చరణుల వద్ద ఉంచేరు. 
వారు ఆ పటాన్ని ప్రేమానురాగాలతో స్పర్శిస్తూ చాలాసేపు ఉండి పోయారు. ఉదయం 
10 గంటల ప్రాంతంలో హటాత్తుగా కనులు తెరచి కలవై వైపు తిరిగి నమస్కరించి, 
కలవై అని తనలోతాను అనుకున్నారు. కలవైలో గురువుల, పరమగురువుల 
అధిష్టానాలున్నాయి. స్వామి వారు ప్రతిదినం సంధ్యావందనాది అనుష్టానాలు పూర్తయిన 
పిదప కలవై వైపు తిరిగి నమస్మరించటం అలవాటు. ఈ విధంగా మాతృ మూర్తిని, 
గురుదేవులను స్మరించుకున్నా రేమో ఆఖరుసారిగా. స్వామి వారు దర్శనం ఇచ్చేచోట 
ఒక ఆసనంపై స్వామి పార్థివశరీరం ఉంచేరు. వేలాది మంది భక్తులు అశ్రుతప్త నయనాలతో 
అంతిమ దర్శనం చేసుకున్నారు. 


ఈ జగత్తే, ఈ ప్రపంచ మే తన గురువని, దాని నుంచి తానెంతో నెర్చుకుంటూ 
ఉంటానని ఈ జగద్దురువు చెప్పేవారు! సనాతన బుషిపరంపరకు చెందిన ఆధునిక 
బుషి యుగపురుషులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులు. విశ్వజనీనతో కూడిన వారి 
సందేశాలు మానవాళికి మార్గ దర్శనం చేసే కరదీపికలు. ఆర్ష విజ్ఞాన జ్యోతి, బ్రాహ్మేమయ 
మూర్తి, సాక్షాత్‌ దక్షిణామూర్తి స్వరూపులు, పరతత్త్వ ప్రకాశ జ్యోతి - పరమా చార్యులు. 

కాంచీ కాంచన ఘంటికా చయనదత్‌ కారుణ్య పాథోధియౌ 

కాంచీపట్టణ నాయికా మణికి శ్రీ కామాక్షికిం గూర్చు మా 

కంచిస్వాముల గాంచి హైందవమత గ్లానిన్‌ నివారించు తత్‌ 

ప్రాంచద్భాషణ దివ్య శక్తికిని సాష్టాంగంబుగా (మొక్కెదన్‌. 
జీల ఆీల జీల 

ఈ విధంగా పురాణ ప్రసిద్ధము, చారిత్రిక ప్రాముఖ్యము గల పవిత్ర కాంచీపట్టణం 
అందు వెలసిన తల్లి కామాక్షి కామకోటి పీఠం, నడయాడిన పురాణపురుషులు, బుషివరులు, 
యతి శ్రేష్ణులు, పాలించిన మహారాజులు, పండిత, కవి, గాయక ప్రముఖులు, శిల్ప, 
నృత్యాది లలిత కళా ఉపాసకులు, పోషకులు, భక్తాగ్ర గణ్యులు.... యిలా ఈ విశేషాలు 
ఎప్పుడూ సశేషాలే! 
eి—¢ శంకరాచార్య కత స్తోత్రములు 


కథలన్నీ కంచికి చేరుతాయో లేదో చెప్పలేం గాని, కంచి కథ మాత్రం భక్త 
హృదయాలను చేరి ముక్తి ప్రదమౌ తుందనటం అతిశయోక్తి కాదు. 


ఇతి శివం 
Kkkk Kk 


ఆధార (గ్రంధాలు :- 


ఈ వ్యాస రచనకు ఎన్నో (గ్రంథాలు పరిశీలించటం జరిగింది. అందులో నీలంరాజు 
వెంకటశేషయ్య గారి “నడిచే దేవుడు”, రావినూతల శ్రీరాములు గారి 'కంచిపరమాచార్య), 
చల్లా విశ్వనాథశాస్త్రి గారి “ధర్మాకృతి, మదురుమాటి వేంకటరమణ శర్మ గారి “జగద్దురు 
దివ్య చరిత్ర, పి.వి.ఎల్‌. నరసింహ రావు గారి 'నగరేషుకంచి” మరియు దేవర కొండ 
శేషగిరిరావు గారి రచనలు పేర్మొనదగినవి ఇవిగాక బుషిపీఠం వంటి ఆధ్యాత్మిక 
పత్రికలు, కామకోటి పరమాచార్య మెమోరియల్‌ ట్రస్ట్‌, హైదరాబాదు వారి ప్రత్యేక 
సంచిక - శ్రీ శైలంలో శ్రీ కాంచి శంకరులు, ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం 
కూడా ఉపయోగపడినది. చెట్టుకో పుష్పం సేకరించి మాల అల్లి నట్లుగా సాగిన రచన 
నా కర్తృత్వం నామ మాత్రమే అని మనవి చేస్తూ ఆయా రచయితలందరికి కృతజ్ఞతాంజలి 
సమర్పిస్తున్నాను. 

ఈ వ్యాస రచనకు బీజం వేసి, ప్రోత్సహించిన ఆప్తమిత్రులు, పరమాచార్య భక్తులు 
శ్రీ చల్లపల్లి వెంకట రత్నప్రసాద్‌ గారికి తల్లి కామాక్షి ఆయురారోగ్య ఐశ్వర్యములనేగాక, 
ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదించుగాక. 

- ప్రసాదవర్మ కామబుషి 


రచయిత పరిచయం 
వృత్తిరీత్యా రైల్వే వైద్యవిభాగంలో ఫార్మసీ చీఫ్‌గా 
పదవీవిరమణ పొందిన వీరు, ప్రవృత్తిరీత్యా సాహితీ పిపాసకులు. 


కవి, రచయిత, విమర్శకుడిగా గత పాతికేళ్లుగా, దాదాపు అన్ని 
తెలుగు పత్రికలలో ఆధ్యాత్మిక, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, 
కవితలు, కథలు వ్రాసి ప్రచురించారు. శృంగేరి జగద్గురు 
శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వీరి దీక్షా గురువు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు---లాలోోోోోోోడఢడం 


శ్రీ శంకరభగవత్‌ పూజ్య పాద పూజా విధానము 


“ఇంకా మనలో మిగిలి ఉన్న ఈ మాత్రపు మత 
క్రమశిక్షణకు కారణము ఆచార్యులవారేనని ఎప్పుడూ 
మరచిపోరాదు. గోకులాష్టమి, నవరాత్రులవలే 
ఆచార్యులవారి జయంతి జరుపుకోవాలి. వారి 
పాదుకలు ప్రతి నిత్యం పూజించాలి. వారి అనుగ్రహాన 
శుభపరంపర కలుగుతుంది.” 


అనే మహాస్వామివారి అదేశమును ఆచరణలో 
ఉంచుకొనుటకు ఆసక్తి కలిగిన భక్తకోటి ప్రయోజనార్థమై “శ్రీ శంకరభగవత్‌ పూజ్యపాద 
పూజా విధానము” కామకోటి మాసపత్రిక మే 1968 నుండి గ్రహింపబడి పునః 
ప్రకటించడమైనది.” 


పూజా కల్పము 
గురుర్ష్రృహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥ 
అస్మల్లీ గురుచరణారవిందాభ్యాం నమః | 
(ఇట్లు గురువందనము చేసి - అటువిమ్మట ఆచమనము చేని సంకల్ప చేయవలయును.) 
శుక్షాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే | 
శ్లో॥ దీపస్త్వం బ్రహ్మ రూపొసి జ్యోతిషాం ప్రభు రవ్యయ । 
సౌభాగ్యం దేహిపుత్రాంశ్చ సర్వాన్మామాంశ్చ దేహిమే ॥ 
(దీపమూలే వుష్టాక్షతాన్ని న్నిక్షిప్ప, దీవము వద్ద వుష్పాక్షతలను ఉంచవలెను.) 


మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శుభతిధా.... 
మమసంభావిత సకల దురిత నివారణార్ధం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం 
శ్రీశంకర జయన్సీ ..... పుణ్యకాలే శ్రీ మచ్చంకర భగవత్పూజ్యపాద ప్రసాద సిద్ధ్యర్థం 
శ్రీమచ్చంకర భగవత్పూజ్య పాద పూజాం కరిష్యే! (ఇట్లు సంకల్పము చేసి.) 


తదంగ కలశారాధనం కరిష్యే | 


కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్వ్య ॥ 
aD ———శM శంకరాచార్య కత స్తోత్రములు 


శ్వ! కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాథశితః | 
మూలే తత్ర స్థితో బ్రహ్మా । మధ్యేమాతృగణాస్మృతాః ॥ 
కుక్షౌతు సాగరాస్సర్వే! సప్తద్వీపావసుంధరా । 
బుగ్వేదోల_ థయజుర్వేదః స్పామవేదోహ్యధర్వణః I 
అంగైశ్చసహితాస్సర్వే, కలశాంబు సమాగ్రితాః ॥ 
కలశపూజను కావింపవలయును. 
(ఆ తరువాత... ముందుగా మహో గణాధివతి వూజ నాచరించవలయును.) 
సకల కార్య నిర్వఘ్న తా సిద్ధ్యర్థం 
మహా గణాధిపతి పూజాం కరిష్యే, 
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ | 
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥ 
(ఇట్లు విఘ్నేశ్వర ప్రార్థనము గావించి శ్రీ శంకరాచార్య వూజను చేయవలయును). 
ధ్యానము 
అజ్ఞానాంతర్గహన పతితా నాత్మవిద్యోపదేశైః 
స్రాతుం లోకాన్‌ భవదవశిఖాతాప పాపచ్యమానాన్‌ 
ముక్తా మౌనం వటవిటపినో మూలతో నిస్సర స్తీ 
శంభోర్యూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా॥ 
శ్రీమచ్చంకర భగవత్పూజ్య పాదేభ్యో నమః ధ్యానం సమర్పయామి. 
ఆవాళానము 
వేదాన్హార్థ తదాభాస క్షీర నీర వివేకినం । 
నమామి భగవత్సాదం పరమహంస ధురంధరం ॥ 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః ఆవాహనం నమర్పయామి. 
ఆసనము 
సర్వజ్ఞ పీఠాధిష్టాత్రే నమః శ్రీమచ్చంకర భగవత్పూజ్య పాదేభ్యో నమః నవరత్న 
ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. 
పాద్యమునకు ఉదకము 
పద్మపాదార్చి తాంఘ్రికాయ నమః 
శ్రీమచ్చంకర భగవత్పూజ్వ పాదేభ్యో నమః పాద్యం సమర్పయామి. 
అర్హ్యమునకు ఉదకము 
జగత్పూజ్యాయ నమః 
శ్రీమచ్చంకర భగవత్సూజ్య పాదేభ్యో నమః అర్హ్యం నమర్పయామి. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--ాాలోోోోోాడడ్రు 


అచమనమునకు ఉదకము 
చిదానందయ నమః 
శ్రీమచ్ళంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః అచమనీయం నమర్పయామి. 
స్నానం 


నిర్మ్ణలాయనమః 
శ్రీమచ్చంకర భగవత్పూజ్య పాదేభ్యో నమః స్నానం సమర్పయామి. 


వస్త్రము 
కాషాయ వసనో పేతాయనమః 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః వస్త్రం సమర్పయామి. 
యజ్ఞోవబీతము 
బ్రహ్మజ్ఞాన ప్రదాయ కాయనమః 
శ్రీమచ్చంకర భగవత్సూజ్య పాదేబ్యో నమః యజ్ఞోపవీతం సమర్పయామి. 
చందనము 
భస్మద్దూళిత విగ్రహాయనమః 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః గంధం సమర్పయామి. 
అక్షతలు 


అక్షరాయనమః 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః అక్షతాన్‌ సమర్పయామి. 


అభరణములు 


విశాల వక్షసే నమః 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదోభ్యో నమః ఆభరణాని సమర్పయామి. 


ఫుప్పములు 
సునాసాయ నమః 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః వుష్టాణి నమర్భయామి. 


శ్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


శ్రీశంకర భగవత్పాద చతుర్వింశతి నామావళిః 


క్షే అష్టవర్షచతుర్వేదినే నమః 

2. ద్వాదశాశిల శాస్త్ర విదేనమః 

3. సర్వలోక ఖ్యాతశీలాయనమః 
4. ప్రస్థానత్రయ భాప్యకృతేనమః 
ర్‌. పద్మపాదాది సచ్చిష్యాయ నమః 
6. పాషండధ్వాన్తభాస్మరాయ నమః 
7. అద్వైతస్థాపనాచార్యాయ నమః 
8. ద్వైతాది ద్విపకేసరిణే నమః 

9. వ్యాసవన్టిత సిద్దాన్లాయ నమః 
10. వాదనిర్ణితమండనాయ నమః 
11. షణ్మతస్థాపనాచార్యాయ నమః 


12. షఃఖ్లణశ్వర్య మండితాయ నమః 


. సర్వలోకానుగ్రహకృతే నమః 

స సర్వజ్ఞత్వాది భూషణాయ నమః 
. శ్రుతి స్మృతి పురాణార్థాయ నమః 
. శ్రుత్యేక శరణ ప్రియాయ నమః 
. సకృత్నృరణ సంతుష్టాయ నమః 
. శరణాగత వత్సలాయ నమః 

. నిర్వ్యాజకరుణామూర్తయే నమః 
. నిరహంభావ గోచరాయ నమః 
. సంశాన్తభక్త హృత్తాపాయ నమః 
స్ట స్వరజ్ఞానఫల ప్రదాయ నమః 

. సదసద్వస్తువిముఖాయ నమః 

. సత్తాసామాన్య విగ్రహాయ నమః 


శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః నానావిధపరిమళ పుత్రపుష్పాణి సమర్పయామి. 


వనస్పతి రసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః 
ఆ(ఘేయస్సర్వ దేవానాం థూపోయం ప్రతిగృహ్య తాం॥ 
సుజ్ఞానాబ్ది చంద్రమసే నమః 
శ్రీమచ్చంకర భగవత్సూజ్య పాదేభో నమః థూవ మాఘ్రావయామి. 


సాజ్యం ప్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా 
గృహాణ మంగళం దీపం తై లోక్యతిమిరాపహ ॥ 
అజ్ఞాన తిమిరాదిత్యాయ నమః 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః దీపం దర్శయామి. 


అన్నంచతుర్విధం స్వాదుపయోదధి ఘృతం తధా ॥ 
నానావ్యంజన శోభాఢ్యం నైవేద్యం ప్రతిగ్భహ్యతాం॥ 
నిత్య తృప్తాయ నమః 


శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః నైవేద్యం సమర్పయామి. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు  —————————————————€1Mక 


తాంబూలము 
పూగీఫల సమాయుక్తం నాగవల్లీదకైర్యుతం 
కర్పూరచూర్ణసంయుక్త తాంబూలం ప్రతిగృహ్యతాం ॥ 
శ్రీమచ్ళంకర భగవత్ఫూజ్య పాదేబ్సో నమః తాంబూలం సమర్పయామి. 


నీరాజనము 
చంద్రాదిత్యౌ చ ధరణీ విద్యుదగ్ని స్త్వ్వమేవచ । 
త్వమేవ సర్వజ్యోతీంషి భజనీరాజనం ప్రభో ॥ మహాతేజసే నమః 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః నీరాజనం సమర్భయామి. 
మంత్ర పుష్పము 
వేదాంతార్థ విభాసకాయ గురవే శాంతాయ సన్వాాసినే । 
నానావాది నగేంద్ర సంఘపవయే యోగీంద్రవన్వాయ చ। 
మోహధ్వాంత దివాకరాయ భగవత్సాదాభిజాం విభ్రతే | 
తస్మై భాప్యకృతే నమోస్తు సతతం పూర్ణాయ బోధాత్మనే I 
శ్రీమచ్చంకర భగవత్ఫూజ్య పాదేభ్యో నమః మంత్రపువ్పం సమర్పయామి. 
ప్రదక్షిణము 
యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ | 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ॥ 
శ్రీమచ్చంకర భగవత్పూజ్య పాదేభ్యో నమః ప్రదక్షిణం సమర్పయామి. 
నమస్కారము 
(ుతిస్మృతి పురాణానాం మాలయం కరుణాలయం । 
నమామి భగవత్సాద శంకరం లోక శంకరం ॥ 
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్‌ ॥ 
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్‌ ॥ 
గురుర్పహ్మ గురుర్విష్టు గురుర్దేవో మహేశ్వరః । 
గురుస్సాక్షాత్పరబ్రహ్మాత స్మై శ్రీ గురువే నమః 
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా | 
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః 


శ్రీ శంకరాచార్య కృత సోత్రములు 
స్‌ కృత స్తో 


బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం 
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వ మస్యాదిలక్ష వం 
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం 
భావాతీతం త్రిగుణ రహితం సద్దురుం తం నమామి ॥ 


శాస్త్రం శారీర మీమాంసా దేవస్తు పరమేశ్వరః ॥ 
ఆచార్యాశ్ళంకారాచార్యాః సన్తు మే జన్మ జన్మని ॥ 


జయతు జయతు నిత్యం శంకరాచార్య వర్యాః | 
జయతు జయతు తస్యాదై త విద్యానవద్యా ॥ 


జయతు జయతు లోకే తచ్చరిత్రం పవిత్రం 
జయతు జయతు భక్తి స్తత్పదాబ్దె జనానాం ॥ 


శ్రీమచ్చంకర భగవత్పూజ్య పాదేభ్యో నమఃనమస్మారాన్‌ సమర్పయామి 
శ్రీమచ్చంకర భగవత్పూజ్య పాదేభ్యో నమఃప్రార్థనాం సమర్పయామి. 

మహాత్రిపుర సుందరీ రమణ చంద్రమౌళీశ్వర (ప్రసాద పరిలబ్ధ వాజ్మయ 
విభూషితాశాంతరం ॥ నిరంతర ముపాస్మహే నిరుప మాత్మ విద్యా నదీనద పతి ప్రభం 
మనసి శంకరాచార్యం గురుం కాంచీ పురాభరణ కామదకామకోటి పీఠాభిషిక్త 
వరదేశికసార్వభౌమ ॥ సర్వజ్ఞశక్యధి గతాభిల మంత్రతంత్ర చక్ర ప్రతిష్టిత విజృంభిత చాతురీక। 

అనయా పూజయా శ్రీమచ్చంకర భగవత్పూజ్యపాదాచార్వాః 
సుప్రీతాసుప్రసన్నా వరదా భవంతు. 
తత్సత్‌ బ్రహ్మార్చణ మస్తు. 


జీల ఆీల ఆీల 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు __————————————€Mక 


హర హర శంకర! జయ జయ శంకర! 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 
శంకర గురువే శరణం శరణం మంగళ నాయక శరణం శరణం ॥ 


గణపతి రూపే శరణం శరణం షణ్ముఖ రూపే శరణం శరణం । 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


శివరూపే మమ శరణం శరణం సద్దురువే మమ శరణం శరణం 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


విష్ణు రూపే మమ శరణం శరణం లక్ష్మి రూపే మమ శరణం శరణం। 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


బ్రహ్మ రూపే మమ శరణం శరణం సరస్వతిరూపే శరణం శరణం । 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


శ్రీ పూజ్య మూర్తే శరణం శరణం శ్రీ చక్ర రూపే శరణం శరణం । 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


దక్షిణమూర్తియె శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర! 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


హరహర శంకర కామాక్షి శంకర జయ జయ శంకర కాంచీ శంకర! 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


హరహర శంకర కాలడి శంకర జయ జయ శంకర కామకోటి శంకర 
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌ ॥ 


హరహర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌। 
శంకర గురువే శరణం శరణం మంగళనాయక శరణం శరణం ॥ 
హరహర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయమామ్‌। 
ఆీఐ ఆీల ఆీల 
మతప్రాధాన్యం 
మత మొక్కటే ప్రజాసమూహాన్నీీ దేశాన్నీ కూడగట్ట గలదు. 
ఏకాత్మభావం, ఏకధర్మం - వీని నుండి శాశ్వతమైన ఐక్యత 


పుట్టి వర్ధిల్లుతుంది. మానవేతిహా సాన్ని పరిశీలిస్తే, మతం కంటె 
అధికమైన సంఘటన శక్తి మరొకటి లేదని తెలుస్తుంది. 


శ్రీ శంకరాచార్య కత స్తోత్రములు 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


అపరాధ సహస్రాణి క్షమస్వమాంక్షమస్వమాం॥। 


ఈ ప్రతిలో సాంకేతిక లోపాలవలన మరియు తెలిసి తెలియక వచ్చిన తప్పులను భక్తులు 
సహృదయంతో మన్నించగలరు. 


శ్రీ శంకరాచార్య కృత స్తోతములు--ాాాలోోోోోడ్ర 


